ISSN 2581-3575 


3 2021 సంపుటి 7, సంచిక 4 రూ. 20 


మాస పత్రిక 


శ్ర జ 
i wil 
Le 
౬ ము కా 


బక్షి [జే మ జ Cay a) i క | 
యా క rT gh ETE CPE FAR PREETI. Cs క | దాణా తతా 


310087 POLICE COMMISSIONERATE 


పీవీ తెలంగాణ రీవీ 


'తెలంగాఖ 


మాసపత్రిక 


సంపుటి: 7 సంచిక: 4 జూలై 2021 


కమీషనర్‌ & పబ్లిషర్‌ 
అరవింద్‌ కుమార్‌, ఐఎఎస్‌ 
చీఫ్‌ ఎడిటర్‌ 
అష్టకాల రామ్మోహన్‌ 
ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ 
కెఎస్‌.శాస్త్రి 
అసోసియేట్‌ ఎడిటర్స్‌ 
కప్పర రాంప్రసాద్‌రావు 
ముత్తోజు సత్యనారాయణ 
కాజీపేట కిరణ్‌కుమార్‌ 
సామిడి జగన్‌రెడ్డి 


ముఖచిత్రం 
పోలీస్‌ భవనాల ప్రారంభోత్సవం 
రెండవ కవర్‌ 
పీవ తెలంగాణ లీవి 


మూడవ కవర్‌ 
ఓరుగల్లులో సి.ఎం. 


నాల్గవ కవర్‌ 
రాష్ట్రావతరణ దినోత్సవం 


విడి ప్రతి: రూ.20 
సంవత్సర చందా: రూ.220 
ప్రచురణ 
సమాచార, పార సంబంధాల శాఖ 
సమాచార భవన్‌, ఎ.సి.గార్జ్స్‌ 
హైదరాబాద్‌ - 500 028. 


ముద్రణ 
శ్రీ బాలాజీ గ్రాఫిక్స్‌ 
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌ - 500 044. 


రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు 


తప్పనిసరిగా ప్రభుత్వానికి చెందినవి కానక్కరలేదు. 


http//magazine.telangana.gov.in 
e-magazine:http//ipr.tg.nic.in 


email: telanganamasapatrika@gmail.com 


ISSN 2581-3978 


— 


గంపాసోయం 


ఆరోగ్య తెలంగాణ 


ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది ఆరోక్తి. కానీ, నేటి సమాజంలో ఆ భాగ్యం 
కొందరికే పరిమితమవుతోంది. ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలా మారిపోయింది. 
పేదలకు జబ్బుచేస్తే నయం చేసుకోవడానికి ఉన్న కొద్దిపాటి ఆస్తులను 
అమ్ముకోవడమో, అప్పుల పాలవడమో జరుగుతోంది. రోగం కంటే రోగపరీక్షల ఖర్చు 
తడిసి మోపెడవుతోంది. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ బాధలన్నింటికీ 
చరమగీతం పాడి ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక 
నిర్ణయాలు అమలుచేస్తోంది. ప్రభుత్వ వైద్య రంగంలో ప్రస్తుతం అందుబాటులో 
ఉన్నసదుపాయాలు, అందిస్తున్న వైద్యసేవలు, ఆస్పత్రుల పనితీరును విశ్లేషించి మెరుగు 
పరచడానికి ముఖ్యమంత్రి క. చంద్రశేఖర రావు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా 
ఏర్పాటు చేశారు. 

తెలంగాణ రాష్ట్ర అవతరణ నాటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన 
వైద్యం అందించేందుకు, అన్నిరకాల వైద్యసేవలు మరింత అందుబాటులోకి తేవడమే 
లక్ష్యంగా ముందడుగు వేస్తోంది. తొలిదశలో ప్రభుత్వ ఆస్పత్రులలో అధునాతన వైద్య 
పరికరాలు, డయాలసిస్‌ కేంద్రాలు, బస్తీదవాఖానాల సంఖ్య పెంపు, అవసరమైన 
మందులను అందుబాటులోకి తేవడం, మౌలిక సౌకర్యాల కల్పన వంటి పలు చర్యలు 
తీసుకుంది. ఈ ముందస్తు చర్యలు తీసుకున్న కారణంగానే ఇటీవల కరోనా ప్రబలిన 
సమయంలో కూడా ఇతర రాష్ట్రాల కంటే మన రాష్టంలో మెరుగైన చికిత్సను 
అందించగలిగాం. ఫలితంగా బాధితులు, మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకో 
గలిగాం. 

ఇప్పుడు రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలతో వైద్యసేవలను మరింత విసృత 
పరిచే బృహత్తర కార్యక్రమాలు అమలు జరుపుతోంది. రాష్టంలో వైద్యకళాశాలల 
సంఖ్య భారీగా పెంచుకో గలిగాం.కొత్తగా ఏర్పాటుచేయనున్న ఏడు మెడికల్‌ 
కళాశాలలకు అవసరమైన ఏడువేలకు పైగా పోస్టులను కూడా ప్రభుత్వం 
మంజూరుచేసింది. దీనికి తోడు వివిధ ప్రాంతాలలో కొత్త ఆస్పత్రుల నిర్మాణం, 
మరికొన్నింటిలో పడకల సంఖ్యపెంపు వంటి చర్యలు చేపట్టింది. వరంగల్‌ లో 38 
అంతస్తులతో, అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్న ఆస్పత్రికి ముఖ్యమంత్రి 
శంకుస్థాపన కూడా చేశారు. అక్కడి ఎం.జి.ఎం ఆస్పత్రిని కూడా మాతాశిశు 
కేంద్రంగా తీర్చిదిద్దుతామని కె.సి.ఆర్‌ ప్రకటించారు. 

హైదరాబాద్‌ నగరం నలువైపులా నాలుగు అధునాతన ఆస్పత్రులను నిర్మించాలని 
కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యరంగంలో ఉన్న ఖాలీ పోస్టుల భర్తి కూడా 
జరుగుతోంది. దేశ చరిత్రలోనే ప్రథమంగా అన్ని జిల్లా కేంద్రాలలో 57 రకాల వైద్య 
పరీక్షలను ఉచితంగా అందించే డయాగ్నసిస్‌ కేంద్రాల ఏర్పాటు నిర్ణయం ప్రజలకు 
ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కొన్ని కేంద్రాలు ఇప్పటికే పనిచేయడం 
ప్రారంబించాయి. 

పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా, ఆరోగ్య తెలంగాణ వైపు 
ప్రభుత్వం అడుగులు వేయడం శుభ పరిణామం. 


డూ, Fa 
ల క్యా రో 
కాజా చం! 
క 
సూ | య 


తెలంగాణ | ౩ | జూలై 2021 


కన్య. 


గ 
స్‌ 


దేశానికే (కరగక దం రంగ తంది రదంరంందంరరదంర దం దంరరందదంరింంద 9 
పదిరోజులపాటు ప్రగతి పనులు...........౬ ౬౬౬20౬౭200200 10 
జీవితమంతా పజాసువలోన nn ee 12 
సాగునీటి పథకాలు దగ్గరుండి పూర్తి చేయిస్తా.............. 16 
పఠతి వారల నికర 0 660ం006౦౦50౦౦౦౦రం౦5ద౦60060 18 
కలిసికట్టుగా ముందుకు సాగుదాం. 22 
హరితహారంతీ ఎం పచ్చదస జ 24 
యాదాద్రి పనుల వేగం పెంచాలి .......00000000000000020 27 


రాషంలో ఎలక్ట్రిక్‌ 
వాహనాల పరిశ్రమ 


యాదాద్రి అద్దుతం, 
అద్వితీయం 


ఆరోగ్య సేవలు మరింత విసృృతం.........౨౨౨౨౨౨౨౨౨౨౨౬. 82 
సంతోష్‌ త్యాగం మరువలేనిది... తర్‌ 
అందుబాటులో ఉచిత వైద్య పరీక్షలు...................... 86 
తెలంగాణకు :జలహారం:= eens 39 
ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో సరికొత్త చరిత్ర .......... 42 
మహిళలకు ప్రత్యేక పారిశ్రామిక వాడలు................. 44 
రైతుల పాలిట కల్పతరువు “ధరణి ..........౨౨౨౨౨. 47 
అన్నంగీన్నిబున తెలంగాణ eee 5్‌1 
తెలంగాణ మన చరిత... నం... ర్‌2 
పర్యావరణ పరిరక్షణ === 55052500 ర్‌ర్‌ 
నిర్మాణ వ్యర్థాల తరలింపుకు టోల్‌ ప 56 
పుసక దర్శనాలను పాపములు 57 


తెలంగాణ | 4 | జూలై 2021 


కెయూలో 


చరిత్రకు 

ఉగ్గుపోసి పెంచిన తల్లులు 

గతానికి వైభవ చిత్రాలు చెక్కిన శిల్పులు 
గొల్ల కొండ నుంచి బోనాల కుండల్ని 
పట్నంకు మోసుకొచ్చి పేర్చిన 
గండదీపాల కాంతులు. 


లాల్‌ దర్వాజ తెలంగాణ ముఖద్వారం 
పట్నంకు పెద్ద పాటాకు 

గొల్ల తల్లుల నొసట మెరిసిన కాళ్ళీర కుంకుమ 
ఈ నిండు ముతైదువ లాల్‌ దర్వాజ. 


నాట్లేసి పైరుకు పాలిచ్చిన 
కష్టజీవుల పాదాల పారాణి 
లాల్‌ దర్వాజ 


నైజాము ఉక్కుపాదాన్ని సైతం 
ముక్కున వేలేసుకునేట్టు చేసిన 
సబ్బండ కులాల 

సాంస్కృతిక సంగెం లాల్‌ దర్వాజ. 


చెదిరిన గూళ్లకు 

బువ్వగుల్లల్ని మోసి 

రెక్కల్లేని పిల్లల కడుపులు నింపి 
దూపలార్పిన లష్మర్‌ పడుచులు 
దక్కన్‌ దేశానికే అన్నపూర్ణలు. 


బోనాలంటే బోనాలేనా 

తోవంటి పొట్టకు తండ్లాడేటోల్ల అంబలి కుండలు 
ఎండిన నాల్మల దూపలార్చిన చలివేంద్రాలు 

ఆ అవ్వల చనుబాల ధార. 


ఎంత పేనినా చివర మిగిలే 
భాగ్యనగర రీతి రివాజు 

మల్లన్నల తలలపై 

మానెడు మానెడు పసుపు గుల్లలు. 


పోతరాజుల తీరొక్క దరువులతో 
గుండెల నిండా గమ్మత్‌ గుమ్మరిచ్చే 


లాల్దర్వాజ మన తెలంగాణకే పెద్ద దర్వాజ. 
0 (టు 


-డా. ఉదారి నారాయణ 


తెలంగాణ | 5 | జూలై 2021 


1200 కోట్లతో 
దళిత నాధికార 


“దళితులు సామాజిక, ఆర్థిక వివక్షకు గురవడం భారత 
సమాజానికే కళంకం. ఇది మనసున్న ప్రతీ ఒక్కరినీ కలచి 
వ విషయం: ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దళితుల 
సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను 
ప్రవేశపెడుతున్నది. విద్య, వ్యవసాయం సహా పలు రంగాల్లో 
గుణాత్మక అభివృద్ధిని సాధిస్తున్నది. ఐనా ఇంకా 
దారిద్ర్యరేఖకు దిగువన, బాటమ్‌ లైన్లో విస్మరించబడిన దళిత 
కుటుంబాలను గుర్తించి వారిని అభివృద్ధి పథాన 
నడిపించడమే (ప్రథాన ధ్యేయంగా 1200 కోట్ల రూపాయలతో 
సిఎం దళిత సాధికారత పథకం” ప్రవేశపెడుతున్నాం” అని 
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. 


సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లలను 
పెంచి పోషించే పాత్ర అనీ, నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయనీ, 
అందుకు బాధ్యులు పాలకులే అవుతారని సీఎం అన్నారు. కన్యాకుమారి నుంచి 
కాళ్ళీర్‌ వరకు ఏ ఊరుకు పోయినా సామాజికంగా, ఆర్థికంగా పీడిత వర్గాలు 
ఎవరంటే చెప్పే పేరు దళితులేనని ఆయన అన్నారు. ఈ బాధలు పోవాలని 
సీఎం ఆకాంక్షించారు. 

ప్రగతిభవన్‌ లో ముఖ్యమంత్రి ౩. చంద్రశేఖర రావు అధ్యక్షతన సెఎం దళిత 
సాధికారత పథకం' విధివిధానాల ఖరారు అంశం పై దళిత ప్రజాప్రతినిధులతో 
అఖిలపక్ష సమావేశం జరిగింది. 11 గంటల పాటు సుదీర్ధంగా సాగిన 
సమావేశంలో పలు పార్టీలకు చెందిన పలువురు దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, 


ఎమ్మెల్సీలు, మేధావులు, సీనియర్‌ నాయకులు 
పాల్గొన్నారు. 

“దళితులకు సామాజిక, ఆర్లిక బాధలు తొలిగి 

థి 

పోవాలంటే ఏం చేయాలో దశలవారీగా కార్యాచరణ 
అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 
“మేము కూడా ముందుకు పోగలం” అనే ఆత్మస్థైర్యంతో 
దళిత సమాజం ముందుకు పోవడానికి తెలంగాణ 
ప్రభుత్వం ఏమి చేయాలో అఖిలపక్షం సూచనలు 
చేయాలి. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని 
పారదర్శక విధానాన్ని అమలుపరుద్దాం. నిధుల బాధ్యత 
నాది. పార్టీలు రాజకీయలకు అతీతంగా సమష్టి 
కార్యాచరణ చేపట్టే బాధ్యత మనమందరం తీసుకుందాం” 
అని సీఎం అఖిలపక్షానికి సూచించారు. 

“రాష్టంలో 7,79,902 మంది ఎస్సీ రైతుల వద్ద 
13,58,000 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. 
స్థిరత్వం సాధించిన ఎస్సీ కుటుంబాలకు ఇతరత్రా 
చెయూతనిస్తూనే, స్థిరత్వం సాధించని, రెక్కాడితే గానీ 
డొక్కాడని కుటుంబాలను మొట్టమొదటగా ఆదుకునే 
కార్యాచరణ చేపట్టాలి. ఎస్సీ రైతుల వద్ద ఉన్న 
13,58,000 ఎకరాల్లో అసైన్ట్‌ ల్యాండ్స్‌ ఎన్ని 
ఎకరాలున్నాయి? ఇందులో ఉన్నదెంత? పోయిందెంత? 
లెక్కలు తీయాలి. దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎస్సీ 
భూముల్లో నీళ్ళు లేని, నీళ్ళు ఉండి ఇతర వసతులు లేని 
భూములు కలిగి ఉన్న కుటుంబాలను గుర్తించాలి. 
తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని 


తెలంగాణ | 6 | జూలై 2021 


గణన చేయాలి. లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర అవగాహనకు రావాలి. 
రాష్టమంతా అవసరమైతే పది పదిహేను రోజులు భూముల లెక్కల మీదనే 
ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన 
కార్యాచరణను దేనికదే సిద్ధం చేసుకోవాలి. రాబోయే మూడు నాలుగేండ్లలో 
85 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధం 
గా వుంది. ఇందుకు సంబందించిన సమష్టి కార్యాచరణ అందరం కలిసి 
చేపట్టాలె..” అని సీఎం స్పష్టం చేశారు. 

కాళేశ్వరం వంటి సాగునీటి (ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయం అభివృద్ది 
చెందడంతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో భూమిమీద ఆధారపడి జీవనోపాధి 
రోజు రోజుకు పెరుగుతున్నదని సీఎం అన్నారు. పట్టణాల్లో మారిన పరిస్థితుల్లో 
పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి 
కోసం అన్వేషించాలని సూచించారు. గోరేటి వెంకన్న “గల్లీ చిన్నది..” పాటను 
మనసు పెట్టి వింటే దళితుల సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయని సీఎం 
అన్నారు. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను విడి విడిగా గుర్తించి 
పరిష్కారాలు వెతకాలనీ, దళితుల సామాజిక ఆర్థిక సమస్యలను గుర్తించి సమష్టి 
కృషితో సమాధానాలు సాధించాలని సీఎం సూచించారు. దళితుల అభ్యున్నతికి 
సీఎం దళిత్‌ ఎంపవర్‌ మెంట్‌ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలను 
కుంటున్నామని సీఎం స్పష్టం చేశారు. 

రైతు బంధు పథకం, ఆసరా పెన్షన్ల మాదిరి నేరుగా లబ్దిదారులకు ఆర్థిక 
సాయం అందే విధంగా అత్యంత పారదర్శకంగా, మధ్య దళారీలు లేని విధానం 
కోసం సూచనలు సలహాలు ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న 
నాయకులను సీఎం కోరారు. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన 
జరపాలన్నారు. అట్టడుగున వున్న వారి నుంచి సహాయం ప్రారంభించి, వారి 
అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించేలా కార్యాచరణ 
రూపొందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని సీఎం తెలిపారు. 

“ఈ బడ్జెట్‌లో సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ పథకానికి రూ. 1200 కోట్లు 
కేటాయించాం. రాబోయే మూడు నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల 
రూపాయలు ఖర్చుచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ కేటాయింపులు 
ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కు అదనం. దళిత సాధికారతను సాధించడానికి ప్రభుత్వం 
మిషన్‌ మోడ్‌ లో పనిచేయడానికి నిశ్చయించుకున్నది. మీరందరూ కలిసి 
రావాలి. నాకు భగవంతుడిచ్చిన సర్వ శక్తులన్నీ ఉపయోగించి, సీఎం దళిత 
సాధికారత వథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలనేదే నా దృఢ 
సంకల్పం” అని అఖిలపక్షాన్ని ఉద్దేశించి సీఎం అన్నారు. 

“సఫాయన్న నీకు సలాం అన్న” అనే నినాదం నాది. సఫాయి కార్మికులు 
తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. ఎవరూ డిమాండ్‌ చేయకున్నా ప్రతీసారీ వాళ్ళ 


కుటుంబానికి 10 లక్షలు 


స్వీయ ఆర్థిక సాధికారత కోసం దళితుల స్వయం 
నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ, అర్హులైన, ఎంపిక 
చేయబడిన లబ్ది దారులకు, సీఎం దళిత సాధికారత 
పథకం ద్వారా ఒక కుటుంబం ఒక యూనిట్‌ గా, 
యూనిట్‌ ఒక్కింటికి 10 లక్షల రూపాయల ఆర్థిక 
సహాయాన్ని నేరుగా వారి వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ 
చేయడం ద్వారా, అందజేయాలని అఖిలపక్ష 
సమావేశం సమష్టి నిర్ణయం తీసుకున్నది. 

మొదటి దశలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల 
నుంచి నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున, 
రాష్ట్రవ్యాప్తంగా 11,900 ఎంపిక చేయబడిన అర్హులైన 
దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందుతుంది. 
ఇందుకు గాను 1200 కోట్లతో “సీఎం దళిత 
సాధికారత పథకం” ప్రారంభం చేయాలని, ఎంపిక 
చేయబడిన బాటమ్‌ లైన్‌లో వున్న కడుపేద దళిత 
కుటుంబానికి (రైతు బంధు పథకం మాదిరి) నేరుగా 
అందచేయాలని సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన 
అఖిలపక్షం నిర్ణయించింది. 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరచ 
బోతున్న సిఎం దళిత సాధికారత పథకం) దళితుల 
జీవితాల్లో గుణాత్మక మార్చుకు దోహదం చేయ 
నున్నదనీ, దళిత జనోద్ధరణకు సీఎం ఆలోచనలు, 
ఇప్పటికే అమలుపరుస్తున్న కార్యాచరణ దేశానికి 
ఆదర్శంగా నిలుస్తున్నాయనీ, దళిత సాధికారత పథ 
కంతో మరింత గొప్పగా దళితుల జీవితాలు మారు 
తాయనీ అఖిలపక్ష సమావేశం అభిప్రాయపడింది. 

తెలంగాణ సమాజం మొత్తంగా దళిత సమాజం 
వెన్నుదన్నుగా నిలబడి దళితుల ఆత్మన్యూనతను 
పోగొట్టి, ఆత్మస్థైర్యాన్ని పెంచి, వారి ఆలోచనా 
దృక్పథంలో గుణాత్మక మార్పులకు దోహదపడాలనీ, 
అందులో భాగస్వామ్యం పంచుకోవాలనే సదుద్దేశంతో 
అన్ని పార్టీలను పిలిచి, రాజకీయాలకు అతీతంగా 
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని సీఎం 


అన్నారు. 


జీతాలు పెంచుకుంటూ వస్తున్నాం. సఫాయి కార్మికులకు 
ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాల 
రూపకల్పన విధానం (పీఆర్సీ తరహాలో) అమలుకు 
చర్యలు తీసుకుంటామని అఖిల పక్షంలో వచ్చిన అభ్యర్థన 
మేరకు సీఎం తెలిపారు. ప్రైవేట్‌ రంగంలో దళితులకు 
రిజర్వేషన్ల అమలు అంశం సాధ్యాసాధ్యాలను 
పరిశీలిస్తామని కూడా ఇదే సందర్భంలో సీఎం అన్నారు. 


తెలంగాణ | 7 | జూలై 2021 


“అద్దాల అంగడి మాయా లోకం మోపైంది. ఈ పోటీ ప్రపంచం, కరోనా 
నేపథ్యంలో దళిత బిడ్డలు నైపుణ్యాలను పెంచుకోవాలి. ఎటువంటి బ్యాంకు 
గ్యారంటీల జంరూటం లేకుండానే సీఎం దళిత సాధికారత పథకం ద్వారా 
కడునిరుపేద దళిత కుటుంబాలకు సహకారం అందిస్తాం” అని సీఎం హామీ 
ఇచ్చారు. 

రాష్ట్రంలోని దళితుల సమస్యలను ఆర్థిక సమస్యలు, సామాజిక 
సమస్యలుగా విడదీసి గుర్తించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వాటికి 
పరిష్కార మార్గాలను చూడాలన్నారు. ఇప్పుడు అమలులోవున్న స్మీమ్‌ లను 
కొనసాగిస్తూనే సీఎం దళిత సాధికారత పథకాన్ని వర్తింప జేయనున్నట్టు సీఎం 
తెలిపారు. గ్రామీణ స్థాయిలో పట్టణ స్థాయిలో ప్రవేశపెట్టాల్సిన స్మీంలను వాటి 
వివరాలను లబ్ధిదారుల గైడెన్స్‌ కోసం తయారుచేసి అందించాలన్నారు. 

ఆ (గ్రామీణ ప్రాంతాలలో చేయదగిన స్కీమ్‌ లు, డెయిరీ, తదితర స్వయం 
ఉపాధి అవకాశాల విషయంలో గైడెన్స్‌ ఇచ్చే మెకానిజం ఏర్పాటు 
చేయాలన్నారు. 

ఆ లబ్దిదారులకు అందిన ఆర్థిక సాయంతో ప్రారంభించిన స్కీమ్‌ లను 
ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేయాలి. దీని కోసం మండలస్థాయిలో ఒక 
అధికారి ఉండాలి. ఇందుకు సంబంధించి ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు 
చర్యలు తీసుకోవాలె. అధునాతన సాంకేతిక విధానాలను అవలంభించి 


ప్రతీ లబ్బిదారునికి ఒ కార్డును అందజేయాలె. బార్‌ కోడ్‌ ను కేటాయించి 
లబ్దీదారుని పూర్తి వివరాలు కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసి ఆన్‌ లైన్‌లో 
అందుబాటులో ఉంచాలి. అని సీఎం అన్నారు. 

అ ఎస్సీ కుటుంబాల ప్రొఫైల్‌ తయారుచేయాలని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి 
కొప్పుల ఈశ్వర్‌ ను సీఎం ఆదేశించారు. 

అ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీతో, దళిత విధ్యార్థుల కోసం, హై క్వాలిటీ స్టడీ 
సర్మిల్స్‌ను ఎన్ని సెంటర్‌లలో పెట్టగలమో పరిశీలించాలని సీఎం 
అధికారులను ఆదేశించారు. వీటిని రూపొందించాలనీ, ఖర్చు ఎంతయినా 
ఫరవాలేదని సీఎం స్పష్టం చేశారు. ఈ సెంటర్ల ద్వారా సివిల్‌ సర్వీసెస్‌ 
తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణనందించాలని సీఎం 
ఆదేశించారు. 

ఆ దళిత రైతుబంధు లబ్దిదారుల వివరాలు సేకరించాలని అధికారులను 
ఆదేశించారు 

ఆ బాటమ్‌ లైన్‌లో ఉన్న దళితులకు సహాయం అందేలా చర్యలు చేపట్టాలని 


అధికారులకు సూచించారు. 

గ్రామీణ దళితులు, పట్టణ దళితుల అభివృద్ధి, దళిత 

యువతకు ఉపాధి అవకాశాల కల్పన, విద్యార్థులకు 

స్టడీ సెంటర్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం. 
పెండింగులో ఉన్న దళిత ఉద్యోగుల ప్రమోషన్లను 

10 నుంచి 15 రోజుల్లో పూర్తి చేయాలి. 

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటున్న 

దళిత రైతులకు రైతుబంధుతో పాటు అర్హత కలిగిన 

వారికి సీఎం దళిత సాధికారత పథకం కూడా 
వర్తిస్తుందని సీఎం తెలిపారు. 

భూమి ఉన్న దళిత రైతులకే కాకుండా, భూమి లేని 

నిరుపేద దళిత కుటుంబాలకి కూడా బీమా 

సౌకర్యాన్ని కల్పిస్తామని సీఎం చెప్పారు. 

దళిత సాధికారత పథకం విషయంలో దళిత శాసన 

సభా సంఘం బాధ్యత తీసుకోవాలి. 

దళిత ప్రజాప్రతినిధులు నిరంతరం చర్చలు చేసి 

మంచి నిర్ణయాలు తీసుకోవాలి. 

సామాజిక బాధల నుంచి దళితులకు విముక్తి 

కలిగించాలి. 

అ ఇక నుండి దళితుల మీద 
పోలీసుల దాడులు జరిగితే, 
పోలీసులను ఉద్యోగం నుంచి 
డిస్మిస్‌ చేయాలని అఖిల పక్షం 
చేసిన నిర్ణయానికి సీఎం 
ఆమోదం తెలిపారు. 

అ సమగ్ర దృక్పథంతో తెలంగాణ 
దళిత సమాజ సమగ్రాభివృద్ధి 
కోసం అఖిల పక్షం కీలక 
నిర్ణయాలు తీసుకున్నది. 

అ సీఎంఓలో దళిత సాధి కారత 
విషయంలో ప్రత్యేక అధికారిని 
నియమిస్తామని సీఎం తెలిపారు. 

ఇదే అంశం మీద ప్రత్యేకంగా కలెక్టర్ల సమావేశం 
నిర్వహించనున్నారు. జూలై 1 నుంచి పదిరోజుల 
పాటు జరగనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి 
కార్యక్రమాల్లో రెండు రోజులు దళిత వాడల 
సందర్శన, వారి సమస్యల మీద, అభివృద్ధి 
కార్యక్రమాల మీద వివరాల సేకరణ జరపాలని సీఎం 
ఆదేశించారు. 

దళితులకు వందశాతం డబల్‌ బెడ్‌ రూం ఇండ్ల 

కేటాయింపు అనే అంశం మీద ఒక వ్యాహం 

రూపొందిస్తామని సీఎం తెలిపారు. 

దళితసాధికరత అమలు కోసం రిటైర్దు దళిత 

ఉద్యోగులు, ఎన్టీవోల సహకారం తీసుకోవాలని సీఎం 

సూచించారు. © 


తెలంగాణ | 8 | జూలై 2021 


(ప్రజలకు మాంసం, చేపలు వంటి స్వచ్చమైన పౌష్టికాహారాన్ని 
అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నవని సవం 
తెలిపారు. బయటి నుంచి దిగుమతి చేసుకోనవసరం లేకుండా చేపల 
పెంపకం, గొర్రెల పెంపకం పథకాలను అమలు పరుస్తూ, కూరగాయలు, 
పండ్లు తదితర పౌష్టికాహారాన్నందించే ఆహార ఉత్పత్తుల సాగును ప్రోత్సహిస్తున్న 
దన్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన భద్రతతో కూడిన ఆహారం 
లభిస్తున్నదని సీఎం తెలిపారు. 

కలుషితమైన ఆహారం దరిచేరకుండా కల్తీ మీద ప్రభుత్వం యుద్దం 
ప్రకటించిందన్నారు. కల్తీ విత్తనాలు ఎరువులు సహా ఆహార పదార్థాల కల్తీని 
ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసి ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించే 
చర్యలు చేపడుతున్నదని సీఎం తెలిపారు. 

“పపంచ ఆహార భద్రతా దినోత్సవం” సందర్భంగా ముఖ్యమంత్రి 
కె. చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి 
రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా 
మారడం వెనక రాష్ట్ర ప్రభుత్వ కృషిని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 

రోజు రోజు పెరిగి పోతున్న ములు వ్యాధి సమస్యలను దృష్టిలో 
ఉంచుకుని, “తెలంగాణ సోనా” పేరుతో షుగర్‌ ఫ్రీ వరి వంగడాలను రూప 
కల్పన చేసిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వంగడాలను ప్రోత్సహిస్తూ 
తెలంగాణ (ప్రజల ఆరోగ్యం వం రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు 
తీసుకుంటున్నదని సీఎం అన్నారు. 

అనతికాలంలో రెండు పంటలకు రెండుకోట్ల ఎకరాల మాగాణిగా 
తెలంగాణను తీర్చిదిద్దుకున్నామని సీఎం అన్నారు. దాదాపు మూడు కోట్ల 
టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తితో, దేశంలోనే తెలంగాణ రాష్టం ప్రథమ 
స్థానంలోకి ఎదుగుతున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, ఆహార భద్రతను 
దాటి దేశానికి ఆహార భరోసాను కల్పించే స్థితికి చేరుకున్నదన్నారు. “రైస్‌ 
బౌల్‌ ఆఫ్‌ ఇండియా” గా తెలంగాణ వ్యవసాయం రూపుదిద్దుకోవడం పట్ల 
సీఎం ఆనందం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు లభించి 
తద్వారా రెండు కరోనా సందర్భాల్లోనూ తెలంగాణ వ్యవసాయం అద్భుత 
ఫలితాలనిచ్చిందని సీఎం తెలిపారు. కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా అన్ని 
వ్యాపారాలు మూతపడిన పరిస్థితుల్లో కూడా, తెలంగాణ రైతులు పండించిన 
పంట దేశానికే ఆహార భరోసాను కల్పించడం గొప్ప విషయమన్నారు. 


ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు తెలంగాణ వ్యవ 
సాయాన్ని నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేయడం 
మూలంగా సాగునీరు, తాగునీరు లేక, తెలంగాణ 
అల్లాడిందన్నారు. తెలంగాణ రాష్టం ఏర్పాటు చేసుకున్న 
అనంతరం మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పటిష్టం 
చేసుకుని, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులను 
యుద్ధప్రాతిపదికన నిర్మించుకుని నేడు ధాన్యం ఉత్పత్తిలో 
దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఎదుగుతుండడం, 
తెలంగాణ సమాజం గర్వపడే సందర్భమన్నారు. 

దేశంలోనే ఏ రాష్టంలో లేనివిధంగా ప్రతి ఏటా 
రూ.45 వేల కోట్లతో వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశ 
పెట్టి, ప్రజలకు ఆహార భద్రతతోపాటు సామాజిక జీవన 
భద్రత కూడా ప్రభుత్వం కల్పిస్తున్నదని సీఎం అన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో తిండికి లోటు ఉండకూడదనే 
లక్ష్యంతో, ఆహార భద్రతను కల్పించడంలో భాగంగా, ఒక 
వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున, కుటుంబంలోని (ప్రతి 
ఒక్కరికి కిలో రూపాయి చొప్పున “ఆహార భద్రతా కార్లు 
(రెషన్‌ కార్డు)” ద్వారా నాణ్యమైన బియ్యాన్ని రాష్ట 
ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. రేషన్‌ కార్డు కలిగిన 
మొత్తం 87,41,000 కుటుంబాల్లోని 2,79,27,000 
(రాష్ట జనాభాలో 72శాతం) మందికి కేవలం 1 
రూపాయికి కిలో చొప్పున 20 లక్షల మెట్రిక్‌ టన్నుల 
బియ్యాన్ని సాలీనా పంపిణీ చేస్తున్నదని సీఎం తెలిపారు. 
ఇందుకు గాను కిలో ఒక్కింటికి రూ.28.24 పైసల 
చొప్పున ప్రతి ఏటా రూ.2,088 కోట్ల సబ్సిడీని 
భరిస్తున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు 
సన్నబియ్యాన్ని అందిస్తూ ఆహార భద్రతను ప్రభుత్వం 
కల్పిస్తున్నదని సీఎం వివరించారు. 

తన్‌ కార్లుదారులు ఎక్కడి నుంచైనా రేషన్‌ తీసు 
కునేలా రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ పోర్టబిలిటీ రూపొందిం 
చడం ద్వారా తెలంగాణ పౌరులు రాష్టంలో ఎక్కడున్నా 
ఆహార భద్రత లభించే ఏర్పాటును ప్రభుత్వం చేసిందని 
సీఎం అన్నారు. 


తెలంగాణ | 9 | జూలై 2021 


పదిరోజులపాటు 'ప్రగతి పనులు” 


పల్లెలు, పట్టణాల అభివృద్ధి నిరంతర ప్రక్రియగా భావించి ప్రజా ప్రతినిధులు, 
ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని, ప్రజా అవసరాలే ప్రాధాన్యతగా విధులు 
నిర్వర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్నిరంగాల్లో ఆదర్శవంతమైన రాష్ట్రంగా 
తీర్చిదిద్దే దిశగా పాలనా వ్యవస్థ రూపుదిద్దుకోవాలని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర 
రావు పిలుపునిచ్చారు. జులై 1 నుంచి పదిరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగ 
నున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను మరింతగా 
చైతన్యపరిచి నిర్ధేశిత లక్ష్యాలన్నీటినీ చేరుకోవాలని సీఎం అన్నారు. పదిరోజుల 
కార్యక్రమం ముగిసిన తర్వాత పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా నిర్ధేశించిన ఏ 
పనికూడా అపరిష్భతంగా ఉండటానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. పంచాయతీ 
రాజ్‌ శాఖకు ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరిస్తున్నదనీ, అయినా కూడా పనులు 
వందశాతం పూర్తికాకుండా ఉండే అంశాన్ని పునఃసమీక్ష చేసుకోవాలని ముఖ్య 
మంత్రి సూచించారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం అత్యవసర నిధులుగా, 
మంత్రుల వద్ద రూ. 2 కోట్లు, ప్రతి జిల్లా కలెక్టరు వద్ద ఒక కోటి రూపాయలు 
ఉంచేందుకు నిధులను కేటాయిస్తున్నట్లు కుల (ప్రకటించారు. ఎమ్మెల్సీలు, 
ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి (సీడీఎఫ్‌) నిధులను స్థానిక జిల్లామంత్రి 
నుంచి అప్రూవల్‌ తీసుకొని ఖర్చు చేయాలని సీఎం సూచించారు. 

పల్లెలు, పట్టణాల అభివృద్ధిలో జిల్లా కలెక్టర్లే కీలకమని, సమర్థవంతమైన 
వర్కింగ్‌ టీంను తామే ఎంపిక చేసుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు 
కావాలన్నారు. గ్రామాల్లో ఇండ్లమీద నుంచి హెచ్‌టీ విద్యుత్తు లైన్లను తొలగించాలని 
సీఎం ఆదేశించారు. పట్టణాలవారీగా క్లీనింగ్‌ ప్రొఫైల్‌ రూపొందించాలని సీఎం 
అధికారులను ఆదేశించారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లో ప్రతి ఇంటికీ 
ఆరు మొక్కల చొప్పున డోర్‌ టు డోర్‌ పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రంలో జూలై 1 
నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభించనున్న నేపథ్యంలో 
ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి 
సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు మంత్రులతో పాటుగా 
రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), 
2019 బ్యాచ్‌ ఐఏఎస్‌ లు, డీఎఫ్‌ఓలు, కన్లర్వేటర్లు, డీపీవోలు, డీఆర్‌ డీవోలు, 
పంచాయతీరాజ్‌, పట్టణాభివృద్ధి, విద్యుత్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆ మాట్లాడుతూ... “వ్యవసాయానికి, రైతుకు ప్రభుత్వం 
అండగా నిలబడింది. తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్టంగా పరిణామం చెందింది. 
తెలంగాణ రాష్టంలో సమృద్ధిగా పంటలు పండుతూ ధాన్యాగారంగా మారింది. 
రాష్ట్రానికి అదనపు రైస్‌ మిల్లులు తక్షణ అవసరం. రైస్‌ మిల్లుల సంఖ్యను పెంచాలి. 
ఇప్పుడు పండిన ధాన్యాన్ని ప్రాసెసింగ్‌ చేసుకోవడంపై దృష్టిసారించాలి. రాష్ట్రంలో 
వుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. వుడ్‌ ప్రాసెసింగ్‌ 
ఎస్‌.ఇ.జెడ్‌ (సెజ్‌)లను 250 ఎకరాలకు తక్కువ కాకుండా ఏర్పాటు చేసి, వాటి 
చుట్టూ బఫర్‌ జోన్లు ఏర్పాటు చేసి, ఆ పరిధిలో లే జెట్లకు, నిర్మాణాలకు 
అనుమతులు ఇవ్వకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.” అని సీఎం తెలిపారు. 


రాష్ట్రంలో వ్యవసాయం దినదినాభివృద్ధి చెందుతున్న 
నేపథ్యంలో కేవలం వ్యవసాయశాఖ మాత్రమే కాకుండా అన్ని 
శాఖల అధికారులు దృష్టిసారించాల్సిన అవసరమున్నదని 
సీఎం తెలిపారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా. 
రైతుకు వాణిజ్యపరంగా లాభదాయకమైన పంటలను 
అధికారులు ప్రోత్సహించాలని, నాటు పద్ధతి కాకుండా వెద 
జల్లే పద్ధతి ద్వారా వరి పండించే విధానాన్ని అవలంభించేలా 
రైతులను చైతన్యం చేయాలన్నారు. కంది, శనగ, పత్తి, ఆయిల్‌ 
ఫామ్‌ వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని 
సీఎం అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయ 
వంతం చేయాలని సీఎం అధికారులకు పిలుపునిచ్చారు. 

కల్తీ విత్తనాల అమ్మకాల మీద కఠినంగా వ్యవహరిం 
చాలని, వ్యవసాయశాఖ, పోలీసుశాఖ అధికారుల 
సమన్వయంతో కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులు విశేష 
అధికారాలను వినియోగించి కల్తీని నిరోధించాలని సీఎం 
అన్నారు. గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలను అధిగమించడానికి 
పనర డె వొ పాటించాలన్నారు. ప్రజలను చైతన్యపరిచి, 
(శమదానంలో పాల్గొనేలా చేసి, కరెంటు సమస్యలను పరిష్క 
రించుకోవాలని సీఎం తెలిపారు. 

పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌ చట్టాల ప్రకారం.. పల్లెలు, 
పట్టణాల్లో విక్రయించే ఫ్లాట్ల లే అవుట్లలో, ప్రజా అవసరాల 
కోసం కేటాయించిన భూమిని విధిగా గామ పంచాయతీలు, 
మున్సిపాలిటీల పేర్లమీద రిజిస్టేషన్‌ చేయాలని సీఎం 
అన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించడానికి 
సమగ్ర నివేదిక తయారు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా 
రికార్డుల్లో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూముల 
హద్దులను నిర్ధిష్టంగా గుర్తించాలని అటవీ శాఖ అధికారులను 
ముఖ్యమంత్రి ఆదేశించారు. 


తెలంగాణ | 10 | జూలై 2021 


lla నా న కాలో 
పట్టణ ప్రగతి : 
అ 


దిన దినాభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో చెత్తపేరుకుపోయే విధానంలో 
ట్టణానికో తీరు వ్యత్యాసముంటుందని, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 
ట్టణాలవారీగా క్లీనింగ్‌ ప్రొఫైల్‌ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశిం 
చారు. గ్రామాలు, పట్టణాల్లో అన్నిశాఖలకు చెందిన రిటైర్జు ఉద్యోగులు, మాజీ 
సైనికుల జాబితా తయారు చేసుకొని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో 
వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. జులై చివరికల్లా శాఖల నడుమ వున్న 
పరస్పర బకాయిలను “బుక్‌ అడ్జస్ట్‌ మెంటొ ద్వారా పరిష్కరించాలని, ఇక నుంచి 
అన్నిశాఖల నడుమ విధిగా చెల్లించాల్సిన బిల్లులను వెంట వెంటనే చెల్లించేలా 
చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకొని, ప్రతి పట్టణంలో కనీసం ఐదు డంపు 
యార్జులను ఏర్పాటు చేసుకోవాలని, అందుకోసం పట్టణాలకు దగ్గరలో స్థలాలను 
సేకరించి పెట్టుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 
పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ 
అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, అందుకు అనుగుణంగా కాస్మొపాలిటన్‌ సిటీ 
అవసరాలను అందుకునే రీతిలో తాగునీరు, రోడ్డు తదితర మౌలిక వసతుల 
అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. వలస కార్మికుల సంక్షేమం 
కోసం పాలసీని రూపొందించాలని సీఎం ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న 
సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయాలకు తరలుతున్న జిల్లాల్లోని ప్రభుత్వ 
కార్యాలయాల స్థలాలను, ఆస్తులను జిల్లా కలెక్టర్లు స్వాధీనం చేసుకుని, ఆ స్థలాలను 
(ప్రజా అవసరాలకోసం వినియోగించాలని తెలిపారు. 

పట్టణాల్లో లక్ష జనాభాకు ఒకటి చొప్పున వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌ మార్కెట్లను 
ఏర్పాటు చేయాలని, కనీసం రెండు, మూడు ఎకరాలకు తక్కువ కాకుండా స్థలాన్ని 


ఎంపిక చేసుకోవాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా 
అందులో పార్మింగ్‌ తదితర సౌకర్యాలను కల్పించాలని సీఎం 
ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగు పరి 
రోజుల సమయాన్ని అధికారులు సమర్థంగా వినియోగించు 
కోవాలని, ఇందుకోసం “మ్యాప్‌ యువర్‌ టౌన్‌” ప్రకారం 
పట్టణ ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఈ సమ 
యంలో పట్టణాలలో లోపాలను సవరించుకుని సెట్‌ రైట్‌ 
చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్రస్థాయి 
అధికారులు వివిధ జిల్లాల్లో పర్యటనలు చేపట్టిన సందర్భాల్లో 
సమీక్షల కోసం ప్రతి జిల్లా కలెక్టరు కార్యాలయంలో “రాష్ట 
చాంబర్‌”ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రతి 
జిల్లా కలెక్టరు కార్యాలయం ప్రాంగణంలో జంట హెలిపాడ్‌ 
లను నిర్మించాలన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలకు సంబం 
ధించిన భూములు, స్థలాలు ఇతర ఆస్తుల వివరాలను 
(“ఇన్వెంటరీ”లను) జూలై నెలాఖరుకల్లా సిద్ధంచేయాలని 
సీఎం ఆదేశించారు. 

ప్రజా అవసరాలకు అనుగుణంగా అర్బన్‌ లాండ్‌ను 
శాస్త్రీయంగా వినియోగించుకునే విషయంలో అధికారులు 
రియోడిజనీరో నగరాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎం 
సూచించారు. కొండలు, గుట్టలున్న ప్రాంతాల్లో విసృతంగా 
ప్లాంటేషన్‌ కార్యక్రమాలను చేపట్టాలని, మండలానికొకటి 
చొప్పున పది ఎకరాల స్థలంలో ప్రకృతి వనాల ఏర్పాటుకు 
చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావసరాలరీత్యా భూమి 
అవసరమైన చోట చట్ట ప్రకారంగా భూసేకరణ చేపట్టాలని 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఫారెస్టు 
పునరుజ్జీవనం మీద కలెక్టర్లు ప్రత్యేక దృష్టిసారించాలని, 
వివాదం లేని అటవీ భూముల్లో ముందు పునరుజ్జీవనం 
ప్రారంభించాలన్నారు. జాతీయ రహదారుల్లో పచ్చదనాన్ని 
పెంచే బాధ్యత ఆయా కాంట్రాక్టర్లదేనని వారిని చైతన్యపరిచి 
రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమాలను విసృతం 
చేయాలన్నారు. ఫారెస్టు స్మగ్గింగును అరికట్టడానికి చెక్‌ 
పోస్టులను యాక్టివేట్‌ చేయాలన్నారు. రాష్టంలో యువతను 
పక్కదారి పట్టించే విధంగా అసాంఘిక చర్యల పట్ల పోలీసు 
యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, సరిహద్దు రాష్ట్రాల 
నుంచి గంజాయి వంటి మత్తు పదార్ధాల రవాణాను కఠినంగా 
అరికట్టాలని డిజిపిని సీఎం ఆదేశించారు. థీ 


తెలంగాణ | 11 | జూలై 2021 


ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సిద్ధిపేట పర్యటన 
ఉత్సాహంగా, రసవత్తరంగా కొనసాగింది.. పర్యటన 
ఆద్యంతం మరోసారి పాత కేసీఆర్‌ను గుర్తుకు తెచ్చారు.. 
సుదీర్హ కాలం తరువాత సీఎం కేసీఆర్‌ తన స్పీచ్‌లో 
ప్రతిపక్ష పార్టీలపై ఘాటైన విమర్శనాస్త్రాలు, 
|) వ్యంగ్యాస్రాలు సంధిస్తూనే తన ప్రభుత్వం 

| తీసుకొచ్చిన పథకాలు, వాటి అమలు తీరు, (ప్రజలకు 
వాటి ద్వారా అందుతున్న ప్రయోజనాలను క్షుణ్ణంగా 
వివరించారు. ఆద్యంతం ఛలోక్తులతో, సిద్ధిపేటతో 
తనకున్న అనుబంధాన్ని పరిచయాలను 
గుర్తు చేసుకుంటూ సుదీర్హంగా మాట్లాడారు. 


| 
: 


జీవితమంతా ప్రజా సేవలోనే..! 


సిద్ధిపేటలో తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు... తాగు, సాగు నీరు, కరెంట్‌, 
ఎరువుల కోసం ఎంత గోస పడ్డామో వివరించారు. సాగునీళ్లకు, తాగు నీళ్లకు 
చివరికి మనిషి సచ్చిపోతే కూడా నీళ్లు దొరకని రోజులు చూసినమన్నారు. 
కరెంట్‌ కోసం ఒక్క సిద్దిపేటనే కాదు తెలంగాణ అంతా గోస పడ్డదన్నారు. 
ప్రజలకు అవసరమైన బేసిక్‌ అవసరాలు తీరకుండా అభివృద్ధి ఎలా 
సాధ్యమవుతుందని, గత పాలకులు వాటినే పూర్తిగా విస్మరించారని 
విమర్శించారు. 11వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు 
చెరువులు సమైక్య పాలనలో పూర్తిగా ధ్వంసం అయ్యాయని, అక్కడి నుంచే 
తెలంగాణ పునర్శ్నిర్మానం ప్రారంభించినమన్నారు. అందుకే దాని పేరు మిషన్‌ 
కాకతీయ అని పేరు పెట్టినమన్నారు. ప్రత్యేక రాష్టంలో మొదట కరెంట్‌ బాగు 
చేసుకున్నామని, తరువాత వ్యవసాయం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టి 
గ్రామగ్రామాన వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, ఊరూరా నర్సరీలు 
ఏర్పాటు చెసుకున్నామన్నారు. ఈ రోజు తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా 
మారిందని, ఈ యాసంగిలో ౩3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిందన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో రాష్ట ప్రజలు పూర్తి 
సంతృప్తితో ఉన్నారని రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 
అన్నారు. తాను బతికున్నంత వరకు ఇలాగే ప్రజలకు సేవ చేస్తానని, 
ఎవరేమన్నా పట్టించుకోనని సీఎం స్పష్టం చేశారు. సుదీర్హ పోరాటాల తర్వాత 
తెలంగాణ ఫలితం సాధించి, ప్రగతి బాట పట్టి ముందుకు సాగుతున్న 
రాష్టమన్నారు.. ఇలా సాగుతున్న తెలంగాణకు ప్రోత్సాహాన్ని ఇస్తే మరింత 
అభివృద్ధి తథ్యమని సీఎం పేర్కొన్నారు. 

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హెలికాప్టర్‌ ద్వారా సిద్ధిపేటకు వచ్చిన 
సీఏం... మొదట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రారంభించారు. 
అక్కడ పలువురు ప్రజాప్రతినిథులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం 
పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు... పోలీస్‌ కమిషనర్‌ 


కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం కొత్త 
కలెక్టరేట్‌కు చేరుకున్న సీఎంకు వేద పండితులు 
పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల 
అనంతరం న్యూ కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించగా, 
సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ రిబ్బన్‌ కత్తిరించారు. అనంతరం 
నూతన కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రజాప్రతినిథులు, 
అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. 
మండుటెండల్లో అలుగులు దూకే అద్భుత దృశ్యాన్ని 
చూసి ఆనంద బాష్పాలు వచ్చాయని సీఎం కేసీఆర్‌ 
అన్నారు. దీని కోసమే పోరాడి తెలంగాణ సాధించు 
కున్నామన్నారు. తెలంగాణ ఉద్యమం కూడా సిద్ధిపేట 
నుంచే ప్రారంభం అయిందన్నారు. తొలి, మలి విడత 
తెలంగాణ ఉద్యమంలో సిద్ధిపేట అండగా ఉందని గుర్తు 
చేసుకున్నారు. సిద్ధిపేట జిల్లాలోనే పుట్టి పెరిగానని.. 
తాను పుట్టిపెరిగిన సిద్ధిపేటలో తొలి కలెక్టరేట్‌ 
సముదాయం ప్రారంభించడం ఎంతో సంతోషంగా 
ఉందన్నారు. ఇందుకు సిద్దిపేట జిల్లా ప్రజలకు సీఎం 
హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలంగాణ 
కోసం ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. సమైక్య పాలనలో 
నీటి సమస్యతో తెలంగాణ ఇబ్బంది పడిందన్నారు. ఆ 
రోజుల్లో బావులను, బోర్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్లతో 
నీటిని అందించామని గుర్తు చేసుకున్నారు. ఆ రోజులు 
గుర్తు చేసుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందన్నారు. 
ప్రస్తుతం చెరువులన్నీ నిండాయని, ఇలాంటి అభివృద్ధినే 
తెలంగాణ కోరుకుందని చెప్పారు. మే నెలలో కూడా 


తెలంగాణ | 12 | జూలై 2021 


11 న్‌్‌ ah sD (బె హం 
DI సస లున్‌ CaO 


Sores | ont 


చెరువులు అలుగు పారుతున్నాయని.. హల్టీ, కూడవెళ్లి వాగులు ఏప్రిల్‌, మే 
నెలల్లోనూ పొంగిపొర్లాయన్నారు. వీటి కోసమే తెలంగాణ సాధించుకున్నామని.. 
అందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. 


తెలంగాణ రాష్ట్రం దేశానికి ధాన్యాగారంగా మారిందని, రాష్ట్రంలో ఈ 
ఏడాది ౩ కోట్ల టన్నుల వరి ధాన్యం పండిందన్నారు. దేశంలో ఇంతవరకు 
అగ్రభాగాన ఉన్న పంజాబ్‌ రాష్ట్రాన్ని అధిగమించినట్లు చెప్పారు. గతంలో 
రాష్ట్రంలో గోదాముల సమస్య ఉండేదని.. గతంలో 4 లక్షల టన్నుల సామర్థ్యం 
ఉన్న గోదాములు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం గోదాముల 
సామర్ధ్యాన్ని 25 లక్షల టన్నులకు పెంచినట్లు వెల్లడించారు. దేశంలో 
ఎక్కడాలేని విధంగా రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

రాష్ట్రంలో మొత్తం భూములు 2.75 కోట్ల ఎకరాలు కాగా వీటిలో రైతుల 
వద్ద కోటిన్నర ఎకరాల వరకు భూములు ఉన్నట్లు తెలిపారు. ప్రతి 5 వేల 
ఎకరాలను క్లస్టర్‌గా విభజించి ప్రత్యేక అధికారిని నియమించినట్లు చెప్పారు. 
ప్రపంచంలో ప్రస్తుతం కలుపు మందులు bis తెలిపిన సీఎం 


ఒక్కసారి కలుపు మందు పిచికారీ చేస్తే మళ్లీ గడ్డి 
మొలకెత్తే పరిస్థితి ఉండదన్నారు. కలుపు మొక్కలు 
లేకపోతే పంట దిగుబడి ఎక్కువగా వస్తోందన్నారు. 
తెలంగాణలో మొత్తం 2.75 కోట్ల ఎకరాల భూమి 
ఉంటే.. అందులో 1.65 కోట్ల ఎకరాల భూమి రైతుల 
చేతిలో ఉందన్నారు. (ప్రతి 5 వేల ఎకరాలకు ఓ రైతు 
వేదిక ఏర్పాటు చేశామని,.వ్యవసాయ శాస్ర్తవేత్తలు, 
నిపుణుల సలహాలు, సూచనలతో సంస్కరణలు 
చేపట్టామన్నారు. రైతు వేదికల్లో వెంటనే సమావేశాలు 
ప్రారంభించాలన్నారు. 

గుజరాత్‌, తమిళనాడులో పత్తి బాగా పండుతు 
న్నప్పటికీ.. అక్కడి పరిశ్రమలు తెలంగాణ పత్తి కొనేందుకు 
అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. ప్రపంచంలో పండే 
నాలుగైదు రకాల మేలైన పత్తిలో తెలంగాణలో పండేది 
ఒకటని, రైతులు పత్తి సాగు మీద కూడా దృష్టి 
న తెలంగాణ . నాటికి - 50 


జిన్నింగ్‌ మిల్లులు ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 400కు పెరిగిందన్నారు. రైతు 
బాగుంటే దేశం బాగుంటుందని, రైతు మీద ఆధారపడి అనేక వర్గాలు 
జీవిస్తున్నాయన్నారు. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేస్తారనే 
ఉద్దేశంతోనే రైతుబంధు ప్రారంభించామని, అవినీతిని అరికట్టేందుకే రైతుల 
ఖాతాల్లో నేరుగా రైతుబంధు డబ్బులు జమ చేస్తున్నమని చెప్పారు. 

నకిలీ విత్తనాలపై రాష్టంలో ఉక్కుపాదం మోపినట్లు వివరించారు. 
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రైతు బీమా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దళారుల 
ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే రైతుబంధు జమచేస్తున్నట్లు 
చెప్పారు. రైతుబంధు 95 శాతం సద్వినియోగం అవుతోందని సీఎం 
వెల్లడించారు. 


మూడేళ్ళ కష్టం ధరణి.. 


తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. భూసమస్యల పరిష్కారానికే ధరణి 
పోర్టల్‌ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ పోర్టల్‌ తీసుకొచ్చేందుకు 
ఎంతో (శ్రమించామని, అది మూడేళ్ల కష్టంగా పేర్కొన్నారు. ధరణితో రైతుల 
భూ సమస్యలు తీరిపోతున్నాయని సీఎం అన్నారు. ఒక్క ధరణి పోర్టల్‌ కోసం 
మూడేళ్లు కష్టపడ్డట్లు తెలిపారు. ఇప్పుడు ధరణి ద్వారా 6 లక్షల రిజిస్ట్రేషన్లు 
జరిగాయన్నారు. రాష్టంలో 938.5 శాతం మంది చిన్న సన్నకారు రైతులేనని 


మ 
లు daa 


చెప్పారు. ధరణిలో నమోదైన భూమి హక్కులు తొలగించే అధికారం ఎవరికీ 
లేదన్నారు. “గతంలో రైతులను ఏడిపించి భద్రత లేకుండా చేశారు. ధరణిలో 
భూమిని నమోదు చేసుకున్న అన్నదాతలు నిశ్చింతగా ఉండొచ్చు. ధరణిలో 
నమోదైన భూమి హక్కులు తొలగించే అధికారం ఎవరికీ లేదు” ముఖ్యమంత్రి 
కి కూడా అని సీఎం పేర్కొన్నారు. ఏ ఊరిలో సర్పంచ్‌ ఆ ఊరిలో పనులు 
చేసుకుంటరు. సర్పంచ్‌లకే డబ్బులు అందజేయండని సీఎం కేసీఆర్‌ అన్నారు. 
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 56 శాతం ప్రసవాలు జరుగుతున్నట్లు చెప్పారు. 
రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయన్నారు. ఎన్టీఆర్‌ 
తెచ్చిన రూ.2 కిలో బియ్యం తనకు బాగా నచ్చిన పథకం అన్నారు. రూ.2 
కిలో బియ్యంతో ఆకలి చావులు తగ్గాయన్నారు. 


ప్రగతిని వివారిసూనే... 

ఒకవైపు తమ ప్రభుత్వ ప్రగతి ఫలాలు వివరిస్తూనే 
ప్రతిపక్షాలపై ఘాటైన విమర్శలు చేశారు. కాళేశ్వరం 
కడితే కూడా కొన్ని కుక్కలు మొరిగినయని, ఏ కుక్క 
మొరిగినా, అరిచినా వంద శాతం బంగారు తెలంగాణ 
సాధ్యం అవుతుందన్నారు. సంకల్పం ఉంటే ఏదైనా 
సాధ్యమేనని, ప్రజలకు మేలు చేస్తే ఓట్లు అడిగినా 
వేస్తారు... అడగకున్న వేస్తారన్నారు. 

మల్లన్నసాగర్‌ పూర్తి అయితే నెత్తి మీద కుండలాగా 
ఉంటదని, ఈ సీజన్‌ లోనే గౌరవెల్లి నిండాలి.. పంటలు 
పండాలన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక అన్ని 
ప్రాజెక్టులకు ఆ ప్రాంత ఆలయాల దేవుళ్ళ పేర్లు పెట్టానన్న 
విషయాన్ని గుర్తుకు చేశారు. ప్రజలకు మేలు చేసేలా 
నిర్ణయాలు తీసుకున్నామని, పాలనా సంస్కరణల్లో 
భాగంగానే రాష్టంలో 38 జిల్లాలు ఏర్పాటు చేసినట్టు 
సీఎం కేసీఆర్‌ తెలిపారు. మంచి ఉద్దేశంతోనే సంస్కరణలు 
తీసుకొచ్చామన్నారు. పాలనా ఫలాలు వేగంగా ప్రజలకు 
అందాలనే సదుద్దేశంతోనే సంస్కరణలు చేసినట్లు 
చెప్పారు. ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు 
ఉండాలన్నారు. ఒక్క తప్పటడుగు వేస్తే కొన్ని 
తరాలు నష్టపోతాయని పేర్కొన్నారు. అందుకే 
తొలి ప్రాధాన్యతగా విద్యుత్‌ సమస్యను 
పరిష్కరించామన్నారు. పట్టుదల, లక్ష్యంతో 
సమస్యను పరిషృరించినట్లు వివరించారు. 

రాష్ట్రంలో మంచినీళ్ల సమస్య లేకుండా 
మిషన్‌ భగీరథను ప్రారంభించామన్నారు. 
మంచి ఆలోచనతో తీసుకొచ్చిన ఈ కార్య 
క్రమాన్ని నై సైతం కొంత మంది ఎ 
న్నారని సీఎం మండిపడ్డారు. సిద్ధికే బటకు 
వెటర్నరీ కళాశాల తంటా “చేస్తున్న 
మంటూనే, సిద్ధి పేటతో పాటు వరంగల్‌, 
మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, నల్గొండ 
జిల్లాలకు కూడా వెటర్నరీ కళాశాలలు 
మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. చివరగా 
సిద్ధిపేట వర్ధిల్లు గాక, తెలంగాణ వర్జిల్లు 
గాక.. రాష్టంలో అన్ని మంచి పనులు 
జరగాలన్నారు. లక్ష్యం చేరుకోవాలంటే వాక్‌ శుద్ధి, చిత్తశు 
ద్ధి, లక్ష్య సిద్ధి కావాలని ఆ లక్షణాలతోనే ఎవరేమనుకున్నా 
ముందుకు సాగు తున్నట్లు చెప్పారు. 

సీఎం కేసీఆర్‌ వెంట సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, మంత్రి 
హరీశ్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, డీజీపీ 

హేందర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ పి వెంకట్రామ రెడ్డి, అటవీ 
అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు 
సతీశ్‌ కుమార్‌, రసమయి బాలకిషన్‌, ముత్తిరెడ్డి యాదగిరి 
రెడ్డి, రఘునందన్‌రావు, ఎమ్మెల్సీలు, స్థానిక (ప్రజా 
ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ 


తెలంగాణ | 14 | జూలై 2021 


ఆ 
రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ 
వాహనాల పరిశ్రమ 


తెలంగాణ రాష్టంలో మరో అంతర్జాతీయ 
దిగ్గజ కంపెనీ భారీ పెట్టుబడితో పరిశ్రమను 
నెలకొల్చనుంది. విద్యుత్‌ వాహనాల రంగంలో 
ప్రపంచంలో వున్న దిగ్గజ కంపెనీలకు పోటీ 
ఇస్తున్న అమెరికాకు చెందిన ట్రైటన్‌ ఈవీ కంపెనీ, 
తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన 
ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. రాష్ట్రంలో సూమారు రూ. 2100 కోట్ల పెట్టుబడి 
పెట్టేందుకు కంపెనీ తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. ప్రగతి భవన్‌లో జరిగిన 
ఒక సమావేశంలో పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌తో సమావేశమై తమ 
పెట్టుబడి ప్రణాళికను వివరించింది. మంత్రి కేటిఆర్‌ సమక్షంలో రాష్ట 
పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, (టైటన్‌ భారత విభాగాధిపతి 
మహ్మద్‌ మన్సూర్‌ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. 
టైటన్‌ ఈవీ కంపెనీ భారతదేశంలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు 
చేసేందుకు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నది. కొత్తగా పెట్టుబడులు 
పెట్టె విషయంలో తెలంగాణ రాష్మ్రానికి ఉన్న అనుకూలతలను దృష్టిలో ఉంచు 
కుని ఇక్కడ 2100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడి వచ్చామని 
కంపెనీ తెలిపింది. ఈ విషయంలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోని 
ముఖ్యమంత్రులతో చర్చలు జరిపిన పిదప తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ 
మైనదిగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. రాష్ట్రప్రభుత్వం కల్పిస్తున్న రోడ్‌ 
టాక్స్‌, రిజిస్టేషన్‌ ఫీజుల్లో మినహాయింపులు, టీఎస్‌ఐ పాస్‌ విధానాల పట్ల 
ఆకర్షితులై ఇక్కడే పరిశ్రమను నెలకొలపాలని నిర్ణయించుకున్నట్టు కంపెనీ 
తెలిపింది. అయితే ప్రభుత్వం సూచించిన మేరకు జహీరాబాద్‌ నిమ్జ్‌లో తయారీ 
యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపింది. ఇంతకు 
ముందు వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించిన తర్వాతనే 
తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు 
ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్‌ కి టైటన్‌ ఈవీ కంపెనీ తెలిపింది. 
భవిష్యత్తులో భారీగా డిమాండ్‌ ఉండే విద్యుత్‌ వాహనాల రంగంలో పెద్ద ఎత్తున 
విస్తరించేందుకు తమ కంపెనీ ఇప్పటికే ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నదని మంత్రి 
కేటీఆర్‌ కు కంపెనీ సీఈఓ హిమాన్ను పటేల్‌ తెలిపారు. 


తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు 
వచ్చిన టైటన్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఫైవేట్‌ లిమిటెడ్‌కు 
మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ ప్రతిపాది 
స్తున్న మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ద్వారా భారీ ఎత్తున 
ఎలక్ట్రిక్‌ వాహనాలను ఈ లలా ఉత్పత్తి చేసే అవ 
కాశం ఉంటుందని, కంపెనీ పే ఎర్మొన్న ప్రణాళిక ప్రకారం 
తొలి ఐదు సంవత్సరాల్లో 50 వేలకు పైగా, సెడాన్లు, 
లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ట్రిక్‌ వాహానాలను ఉత్పత్తి చేసే 
అవకాశం ఉందన్నారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న సుమారు 
2100 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో 25 వేల 
మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం 
ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ 
ఈవీ పాలసీ దేశంలోనే ఒక అత్యుత్తమ పాలసీ అన్నారు. 
టీఎస్‌-ఐపాస్‌లో మెగా ప్రాజెక్ట్‌కి లభించే అన్ని రకాల 
సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫున అందిస్తామని 
మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి 
బృందానికి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్టం క్రమంగా 
విద్యుత్‌ వాహనాల రంగ పెట్టుబడులకు ఒక అత్యంత 
ఆకర్షణీయ ప్రాంతంగా మారుతుందన్న ఆశాభావాన్ని 
మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. 

ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి 
జయేష్‌ రంజన్‌, కంపెనీ సీనియర్‌ ప్రతినిధి బృందం 


పాల్గొన్నది. థ్రీ 


తెలంగాణ | 15 | జూలై 2021 


సాగునీటి పథకాలు 
దగ్గరుండి 


పూర్తి చేయిస్తా... 


గిజామాబాద్‌ పూర్వపు జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి 
నియోజకవర్గాలకు మాత్రమే ఎత్తిపోతల ద్వారా సాగునీరు రావాల్సి ఉందని, ఈ 
పథకాలు పూర్తి కావడానికి తాను స్వయంగా ఇక్కడికి దగ్గరలో ఉన్న గుల్‌దస్తా 
గెస్ట్‌హౌజ్‌లో ఉండి, ఇంజనీరింగ్‌ అధికారులను పరుగులు పెట్టించి పూర్తి చేయి- 
ంస్తానని, కాళేశ్వరం ఫలాలు మీకు కూడా దక్కాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల పనులు కావాలని అడిగాడని, అన్ని న్యాయమైనవే ఉన్నాయ 
చంద్రశేఖరరావు కామారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో న్నారు. తెలంగాణ తెచ్చుకున్నది మన రాష్టాన్ని అభివృద్ధి 
కలెక్టరేట్‌ భవన సముదాయం, పోలీస్‌ ఎస్‌పి కార్యాలయాలను ప్రారంభించిన పథంలో నడిపించ డానికని, ఎవరు ఎన్ని విమర్శలు తసినా 
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ పట్టించుకోనని, నిబద్ధతతో ముందుకు సాగుతానని 
ఎత్తిపోతల పథకాలకు దేవుళ్ళ పేర్లు పెట్టాలని, అలా అయితే దేవుడి దయతో అన్నారు. తాను ఎన్నికల్లో హామీలు ఇవ్వకున్నా ప్రజలకు 
త్వరగా పూర్తవుతాయని ఎమ్మెల్యేలకు సూచించారు. ఇక్కడి రైతులు వ్యవసాయం ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టానని 
కూడా బాగా చేస్తారని, వారికి సాగునీరు అందిస్తే బంగారు పంటలు పడిస్తారని _ అన్నారు. రెసిడెన్షియల్‌ స్మూళ్ళు, కళ్యాణలక్ష్మీ, మిషన్‌ 
అన్నారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని, ఆకుపచ్చ 
కామారెడ్డిగా మారుస్తానని అన్నారు. 

తెలంగాణ కొరకు కొట్లాడిందే సాగునీటి కోసమని, అవి రాకుంటే 
అర్దం లేదన్నారు. తాను చిన్నపుడు చుట్టాల ఇంటికి ఇక్కడకు 
వచ్చేవాడినని అప్పుడు ఇక్కడ బెల్లం వ్యాపారం బాగా జరిగేదన్నారు. 
ఇప్పుడు కామారెడ్డి బాగా మారిపోయిందని, అభి వృద్ధిలో 
దూసుకుపోతున్నదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇక్కడకు 
ప్రచారానికి వచ్చినపుడు కామారెడ్డిని జిల్లా చేస్తానని హామీ ఇచ్చానని, 
అందుకు అనుగుణంగా కామారెడ్డిని జిల్లా చేయడంతో పాటు 
(బ్రహ్మాండమైన కలెక్టరేట్‌, ఎస్పీ భవనాలను నిర్మించుకున్నా మన్నారు. 
వీటితో పాటు వచ్చే సంవత్సరం కామారెడ్డికి మెడికల్‌ కళాశాల 
మంజూరీ చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కామారెడ్డి మున్సి 
పాలిటీకి రూ. 50 కోట్లు, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సి పాలిటీ లకు 
రూ 25 కోట్ల చాప్పున అభివృద్ధి పనులకు నిధులు మంజూరు 
చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలోని 526 గ్రామ పంచాయ 
తీలకు ప్రతి గ్రామపంచాయతీకి రూ. 10 లక్షల చొప్పున మం జూరు 
చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రెండు గ్రామాలకు 33/11 కేవీ సబ్‌ 
స్టేషన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌, 
రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఎస్‌హెచ్‌ఓగా మార్చాడం కూడా ఇప్పుడు 
మంజూరు చేస్తున్నట్లు అక్కడే ఉన్న డీజీపీ మహేందర్‌రెడ్డికి చెప్పి 
ప్రకటించారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ ఇక్కడి అభివృద్ధి 


తెలంగాణ | 16 | జూలై 2021 


Sanaa Suse 


ws Sra సాలా క త్త, 


భగీరథ, రైతుబంధు, రైతుబీమా, మిషన్‌ కాకతీయ తదితర పథకాలు తాను 
హామీ ఇచ్చినవి కావని, కావాలని ప్రజలు తనను అడగలేదని అన్నారు. తానే 
ప్రజల క్షేమాన్ని, సంక్షేమాన్ని ఆశించి ప్రవేశపెట్టానని అన్నారు. కాకతీయుల 
కాలంలో ఉన్న 76వేల గొలుసుకట్టు చెరువుల్లో ఉమ్మడి రాష్ట్రంలో 30 
చెరువులను మాయం చేశారని అన్నారు. 46వేల చెరువులు మాత్రమే ఉం డగా, 
వాటిని మిషన్‌ కాకతీయ కింద పునరుద్దరించడం జరిగిందన్నారు. 

వీటిని కాళేశ్వరం జలాలతో నింపడం వల్ల నిండు వేసవిలోను చెరువులు 
తలుకులీనుతున్నాయన్నారు. చెరువులు, కాలువల్లో నీరు ఉండడం వల్ల భూగర్భ 
జలాలు పెరిగి, బోర్ల కింద కూడా వ్యవసాయం బాగా జరిగిందన్నారు. అందుకే 
దేశంలోనే ఎక్కువ వరి పంట పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. 
కోట్ల టన్నుల వరిధాన్యం ఈసారి పండిందని అన్నారు. రెండు సంవత్సరాల 
లోనే కరెంట్‌ ఇబ్బందులు తొలగి పోయాయని, ఇప్పుడు 24 గంటలు కరంట్‌ 
వస్తోందన్నారు. త్వరలో యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ ప్రారంభమైతే విద్యుత్‌ మిగులు 
రాష్ట్రంగా తయారవుతుందన్నారు. ధరణి పోర్టల్‌ వల్ల రైతులు భూములకు భద్రత 
కలిగిందన్నారు. అరగంటలో రిజిస్టేషన్‌, పట్టా పూర్తయి, పట్టెదారు పాసుపుస్తకం 
రైతు చేతికి వస్తుందన్నారు. 

మన పక్కనున్న నాందేడ్‌లోని 40 గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తా 
మని డిమాండ్‌ చేస్తున్నారని చెబుతూ... మన పాలన బాగుండడం వల్లనే కదా 
వారు మన రాష్ట్రంలో కలుస్తామని అంటున్నారని వ్యాఖ్యానించారు. పాలనా 
సంస్కరణల్లో భాగంగా సర్పంచ్‌లకు వారి నిధులపై పూర్తి అధికారాన్ని కల్పించి 
నట్లు తెలిపారు. ప్రతిగ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంపొం 
దించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పచ్చదనం ఉంటేనే వానలు బాగా 
పడుతాయన్నారు. కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలని చెబుతూ, ఇప్పటికీ 
దళితులు ఆర్థికంగా స్థితిమంతులు కాలేదని అన్నారు. వారిని అభివృద్ధిలోకి 
తీసుకురావడానికి సీఎం దళిత ఎంవర్‌మెంట్‌ ప్రోగ్రాం తీసుకొస్తున్నట్లు తెలి 
పారు. ఇందుకై ప్రస్థుతం వెయ్యి కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వీటి 
ద్వారా స్మీముల అమలు చూసిన తరువాత మరిన్ని నిధులు మంజూరు 
చేసుకోవచ్చన్నారు. తెలంగాణ రాష్టం వచ్చాక ఎంతో అభివృద్ధి చెందామని, 


ఇంకా అభివృద్ధి చెందాల్సింది ఉందని ప్‌ఆ అన్నారు. 
తాను బతికి ఉన్నంత వరకు సంక్షేమ పథకాలు ఆగవని 


అన్నారు. 
గంప గోవర్ధన్‌ వినతి 


సమావేశం ప్రారంభం కాగానే స్థానిక ఎమ్మెల్యే, ప్‌ై 
గంప గోవర్దన్‌ మాట్లాడుతూ తమ కామారెడ్డికి మెడికల్‌ 
కళాశాల, కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులు పూర్తి చేయ 
డం, ఇంజనీరింగ్‌ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, 
మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులు, ప్రతి 
గామ పంచాయతీకి రూ. 25 లక్షలు, ప్రతి మండల 
కేంద్రానికి రూ. 50 లక్షలు నిధులు మంజూరు చేయాలని 
సీఎంకు విన్నవించుకున్నారు. 2వ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, దొమ 
కొండలో డి(గీ కళాశాల, డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల వద్ద 
వసతులకు 4.5 కోట్ల రూపాయలు నిధులు విడుదల 
చేయాలని కోరారు. పాల్వంచ నూతన మండలం కావాలని 
కోరారు. 

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, ఒక్క రక్తం 
చుక్క కిందపడకుండా తెలంగాణ తెచ్చిన ధీరుడు కేసీఆర్‌ 
అని కొనియాడారు. తెలంగాణ వచ్చిన తరువాత ఆదర్శ 
పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఇది దేశానికే 
ఆదర్శంగా ఉందన్నారు. ప్రజల సంక్షేమానికై ఎంతో 
ధైర్యంగా ముందడుగు వేస్తున్నారని అన్నారు. 

కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, 
హోంమంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేష్‌కుమార్‌, 
డీజీపీ మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ శరత్‌, ఎంపి శిండే, 
ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు 


పాల్గొన్నారు. ఢీ 


తెలంగాణ | 17 | జూలై 2021 


1 క] | 

es 1 నాం 
pe 1 4 ర్‌” 
el | 


కన్నికంటి వెంకట రమణ 


నున్న శతాబ్దకాలానికి ఉపయోగపడేలా కొత్తగా నిర్మించే పరిపాలనా 
సంబంధిత భవనాలు ఉండాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిలాష. 
ముఖ్యమంత్రి విజన్‌ కనుగుణంగానే సిద్ధిపేట పోలీస్‌ కమిషనరేట్‌, కామారెడ్డి 
జిల్లా పోలీస్‌ కార్యాలయ భవనాలను పోలీస్‌ శాఖ నిర్మించింది. ఆధునిక శాస్త్ర, 
సాంకేతిక పరిజ్ఞానం, ఐటీ ఆధారిత సేవలను ఉపయోగించడం ద్వారా నేర 
పరిశోధనతోపాటు శాంతి భద్రతల పరిరక్షణ, మెరుగైన పోలీసింగ్‌ను 
చేపట్టేవిధంగా నిర్మించిన ఈ పోలీస్‌ పాలనా భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి 
కేసీఆర్‌ ప్రారంభించారు. ఇదే విధమైన పోలీస్‌ కార్యాలయ భవనాలను 
రాష్ట్రంలోని అన్ని కమీషనరేట్‌లు, జిల్లాలలో నిర్మించాలని ముఖ్యమంత్రి తప్‌ 
ఆదేశాల మేరకు వీటి నిర్మాణం చేపట్టేందుకు పోలీస్‌ శాఖ ప్రణాళికలను 
రూపొందించింది. 
పూర్తిగా పర్యావరణ హిత, హరిత (ప్రమాణాలతో మొత్తం 558,800 చదరపు 
అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన సిద్ధిపేట పోలీసు కమీషనరేట్‌, 52,000చ.అ. 
విస్తీర్ణంలో నిర్మించిన కామారెడ్డి జిల్లా పోలీస్‌ కార్యాలయ భవనాల్లో ఎన్నో 
ప్రత్యేకతలున్నాయి. ఈ భవన నిర్మాణాలు డిజైన్‌ తో పాటు దీనిలో ఉండాల్సిన 
సౌకర్యాలన్నింటినీ సి.ఎం కేసీఆర్‌ స్వయంగా పరిశీలించి నిర్ధారించారు. ఈ 
నూతన పోలీస్‌ కార్యాలయ భవనాల్లో పౌరులతో పీస్‌ కమిటీ, మైత్రి సంఘాలు, 
పోలీసు అధికారులతో సమావేశాల నిర్వహణకు విశాలమైన కాన్ఫరెన్స్‌ హాల్‌ 
నిర్మాణం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, 
సైబర్‌ సెల్‌, డిజిటల్‌ టైనింగ్‌ సెంటర్‌, ఫంక్షనల్‌ వర్టికల్‌ మానిటరింగ్‌ 
కేంద్రం...ఇలా ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ప్రత్యేక విభాగాలున్నాయి. ఈ 
కొత్త పోలీస్‌ కార్యాలయాల్లో ఉన్న ప్రత్యేకతలు. 


పోలీస్‌ కమీషనరేట్‌లోకి 
ఫిర్యాదుదారుడు ప్రవేశించగానే రిసెప్షన్‌ కేంద్రంలో 
పిటీషన్‌ను స్వీకరిస్తారు. పిటీషన్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ 
ద్వారా ఆన్‌లైన్‌లో స్వీకరించిన ఈ పిటీషన్‌కు 
సంబంధించిన ప్రత్యేక నెంబర్‌ పిటీషన్‌ దారుడికి మెసేజ్‌ 
రూపంలో మొబైల్‌ ఫోన్‌కు వస్తుంది. దీనితో తన 
ఫిర్యాదుకు సంబంధించిన స్టేటస్‌ను తెలుసుకునే 
వీలుంటుంది. 


ముందు ముందు 
రానున్న ఆధునిక సాంకేతికతను దృష్టిలో ఉంచుకొని 
ఏర్పాటుచేసిన ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మొత్తం 
కమిషనరేట్‌ పరిధిలోని సీసీ టీవీల పర్యవేక్షణ, ముఖ 
చిత్ర గుర్తింపు (ఫేషియల్‌ రికగ్నేషన్‌) విధానం కూడా 
ఉంది. సిద్ధిపేట నగరంలో ఉన్న 450 సిసి టీవీలు, 
గజ్వేల్‌లోని 350 సీసీ టీవీలు, ప్రజ్ఞాపూర్‌ తోపాటు 
ప్రధాన రహదారిపై ఉన్న 180 సీసీ టీవీ లను ఈ 
కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా శాంతి, భద్రతలు, 
ట్రాఫిక్‌ నియంత్రణను నిరంతరం పర్యవేక్షిస్తారు. 


హైదరాబాద్‌ 
నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణకై అమలు చేస్తున్న 
అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఈ ట్రాఫిక్‌ కమాండ్‌ సెంట్రల్‌ 
రూమ్‌లోనూ ఉపయోగిస్తున్నారు. ఆటోమేటిక్‌ నెంబర్‌ 
ప్లేట్‌ గుర్తింపు విధానం, సీసీ టీవీ ల ద్వారా ట్రాఫిక్‌ 
నియంత్రణ, (ట్రాఫిక్‌ రెడ్‌ లైట్‌ అతిక్రమణదారుల 


సిద్దిపేట కమిషనరేట్‌ 
భవన వివరాలు 


(చదరపు అడుగులు) 
మొత్తం నిర్మాణం | 58,300 
గ్రౌండ్‌ ఫ్లోర్‌ 19,785 
ఫస్ట్‌ ఫ్లోర్‌ 16,069 
గ సెకండ్‌ ఫ్లోర్‌ 19,493 . 
టెర్రస్‌ ఏరియా 3,002 | 
eee... 


గుర్తింపు, కృత్రిమ మేధ (ఏ.ఐ) నుపయోగించి ఈ-చలాన్‌ విధింపు తదితర 
ప్రత్యేకతలున్నాయి. 


మీటింగ్‌ హాల్‌ : జిల్లా, కమీషనరేట్‌ పరిధిలో శాంతి, భద్రతల పరిస్థితుల 
సమీక్ష శాంతి, మైత్రీ సంఘాల సమావేశం, పోలీస్‌ అధికారులతో సమీక్షా 
సమావేశాల నిర్వహణకై అన్ని హంగులతో ప్రత్యేక సమావేశపు హాల్‌ కూడా 
ఏర్పాటు చేశారు. ఐ.టి., సైబర్‌ సెల్‌ - ఈ ఐటి, సైబర్‌ సెల్‌లో ఆధునిక పరి 
జ్ఞానంతో కూడిన ఫోరెన్సిక్‌ పరికరాలున్నాయి. మొబైల్‌ ఫోన్‌, హార్ట్‌ డిస్మ్‌లనుండి 
ఏ సమాచారమైన స్వీకరించే పరిజ్ఞానం ఈ సైబర్‌ సెల్‌లో ఉంది. 


క్లూస్‌ టీమ్‌, ఎఫ్‌.పి.బి. సెంటర్‌ : నేరపరిశోధనలో అత్యాధునిక 
టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా కేసులను అతి తక్కువ సమయంలోనే 
ఛేదించే విధంగా ఈ ఎఫ్‌.పి.బి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భౌతిక సాక్ష్యాల 
సేకరణ, శరీర ద్రవాల సేకరణ కిట్‌, వేలిముద్రల సేకరణ కిట్‌ లు ఈ సెంటర్లో 


విధి నిర్వహణ విశ్లేషణా కేంద్రం : కమీషనరేట్‌ 
పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో పోలీసు అధికారులకు 
నిర్ధేశించిన వర్టికల్‌ విధులను అధికారులు ఏ విధంగా 
నిర్వహిస్తున్నారు అనే విషయాలను ఈ ఫంక్షనల్‌ 
కాంపిటెన్సీ సెంటర్‌లో విశ్లేషిస్తారు. పోలీస్‌ అధికారులకు 
నిర్ధేశించిన 17 ఫంక్షనల్‌ వర్టికల్‌ అంశాలను చేసే ఈ 
విశ్లేషణ ద్వారా వచ్చే ఫలితాలను సంబంధిత పోలీసు 
అధికారులకు ఈ కేంద్రం తెలియచేస్తుంది. 


డిజిటల్‌ టైనింగ్‌ సెంటర్‌: సాంకేతిక రంగంలో 
వచ్చే ఆధునిక విధానాలపై పోలీస్‌ అధికారులకు 
ఎప్పటికప్పుడు ప్రత్యేక శిక్షణను అందించేందుకు ఈ 
కేంద్రం ఏర్పాటు చేశారు. 


ఎస్‌.బి. కంట్రోల్‌, సోషల్‌ మీడియా కేంద్రం: 
పోలీస్‌ కమీషనర్‌కు కళ్ళు, చెవులుగా స్పెషల్‌ (బ్రాంచ్‌ 
విభాగం పనిచేస్తుంది. కమీషనరేట్‌ పరిధిలో జరిగే పలు 
సంఘటనలను ఈ విభాగం సేకరిస్తుంది. సేన్‌ బుక 
ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ తదితర సామాజిక 
మాధ్యమాలలో వచ్చే సమాచారాన్ని ఈ కంట్రోల్‌ రూమ్‌ 
లో విశ్లేషించి అందులోని విషయాలను కమీషనర్‌కు 
ఎప్పటికప్పుడు తెలియచేస్తారు. 
దీనితోపాటు ఈ కమిషనరేట్‌ కార్యాలయ భవనంలో 
120 మంది పౌరులు కూర్చునే విధంగా సీటింగ్‌ ఏర్పాట్లు 
కూడా ఉన్నాయి. అత్యంత ఆధునిక ప్రమాణాలు, గ్రీన్‌ 
బిల్దింగ్‌గా నిర్మించిన సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ 
కార్యాలయ భవనం దేశంలో ఉన్న ఆధునిక భవనంలో 
ఒకటిగా చెప్పుకోవచ్చు. కామారెడ్డి జిల్లా పోలీస్‌ 
కార్యాలయ భవనాన్ని 52 వేల చదరపు అడుగులలో 
నిర్మించారు. మొత్తం 31.30 ఎకరాల్లో ఉన్న ఈ పోలీస్‌ 
కార్యాలయ అవరణలో పరేడ్‌ గ్రౌండ్‌, హెలిపాడ్‌ తదితర 
సౌకర్యాలను కల్పించారు. 
టీ 


వరంగల్‌ నగరం మెడికల్‌ హబ్‌గా తయారుకావాలని, 
కార్డియాలజీ, న్యూరాలజీ, గైనకాలజీ, గాస్త్రోఎంట్రాలజీ, 
ఇఎన్‌టి, ఇలా వైద్యంలోని అన్ని విభాగాలతో కూడిన 
33 అంతస్తుల భవనంలో ప్రపంచస్థాయి వసతులతో 
అధునాతన ఆసుపత్రి ఏడాదిన్నరలోపు రూపు దిద్దుకోవాలని 
q ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులను, 
జిల్లా మంత్రులను ఆదేశించారు. వరంగల్‌ కేంద్ర కారాగార 
స్థలంలో ౩8 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవన 
నిర్మాణానికి సీ.ఎం. భూమిపూజ, శంకుస్థాపన చేశారు. 
జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం, కాళోజీ హెల్త్‌ 
యూనివర్సిటీ భవన ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా 
ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. 


కెనడా దేశంలో (ప్రపంచంలోనే అత్యాధునిక వసతులతో ఆసుపత్రులు 
ఉన్నట్లు గవర్నర్‌ తమిళిసై తనతో చెప్పారని, మంత్రులు, అధికారుల బృందం 
త్వరలో కెనడా వెళ్ళి అక్కడ ఆసుపత్రులను పరిశీలించి రావాలని అన్నారు. 
అక్కడికంటే మిన్నగా ఇక్కడ వసతులు కల్పించాలని అన్నారు. భవనంపై 
హెలీప్యాడ్‌ సౌకర్యాన్ని కూడా కలుగజేయాలన్నారు. వరంగల్‌కు డెంటల్‌ కాలేజీ 
మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంజీఎం, కంటి ఆసుపత్రి, పాత 
కారాగార స్థలాలను కలిపి మాతా, శిశు సంరక్షణ కేంద్రం, ఇతర అన్ని 
విభాగాలు ఏర్పాటయ్యే విధంగా బ్రహ్మాండంగా రూపొందించాలన్నారు. ఉత్తర 
తెలంగాణ ప్రజలు వైద్యం కోసం వరంగల్‌ దాటి వెళ్ళవద్దన్నారు. అలాంటి 
బృహత్తరమైన ఆసుపత్రి, వైద్య సౌకర్యాలను ఇక్కడ కల్పించడమే లక్ష్యమని 
షం స్పష్టం చేశారు. 

జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు వరంగల్‌ అర్బన్‌గా 
ఉన్న జిల్లాను హన్మకొండ జిల్లాగా పేరు మారుస్తున్నట్లు ప్రకటించారు. హద్దులు 
కూడా కొన్ని మారిపోతాయన్నారు. ప్రస్థుత కలెక్టరేట్‌ భవనం హన్మకొండ 
జిల్లాకు, వరంగల్‌ రూరల్‌ జిల్లాను వరంగల్‌ జిల్లాగా పేరుమార్చి దానికి 


ఆటోనగర్‌ స్థలంలో కానీ, ఆజంజాహీ మిల్లు స్థలంలోగానీ 
కలెక్టర్‌ భవనాలను నిర్మించుకుందామని చెప్పారు. 
రాష్ట్రంలో ప్రతి ఊరు ప్రగతిబాటలో పయనించాలని, 


అద్భుతమైన మార్చు రావాలని సీఎం కేసీఆర్‌ 
ఆకాంక్షించారు. గ్రామాలు, పట్టణాల సమగ్ర వికాసమే 
లక్ష్యంగా పల్లె, పట్టణ (ప్రగతి, హరితహారం కార్య 
క్రమాలను ఒకేసారి చేపట్టనున్నట్లు ప్రకటించారు. పది 
రోజులపాటు సంకల్పశుద్దితో ఈ కార్యక్రమాలు విజయ 
వంతం చేయాలని పిలుపునిచ్చారు. 


దళితుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు 


రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి ధ్యేయంగా, పేదరికాన్ని 
తగ్గించుడే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం స్పష్టం 


తెలంగాణ | 20 | జూలై 2021 


చేశారు. దేశంలో ఏ 


ప్రాంతంలో చూసిన దళితులే పేదరికంలో 
మగ్గిపోతున్నారన్నారు. మన రాష్టంలో దళితుల అభ్యున్నతి కోసం వెయ్యి 


కోట్ల రూపాయలతో సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ కార్యక్రమాన్ని 
మొదలుపెడుతున్నామని పేర్కొ న్నారు. దళిత విద్యార్థుల కోసం గురుకులాలను 
ఏర్పాటు చేశామని, అంబేద్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పేరుతో విదేశాల్లో 
చదువుకోవడానికి రూ. 20 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. జ్యోతిబాపూలే 
పేరుతో బీసీలకు కూడా విదేశీవిద్య కోసం నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. దళిత 
ఎంపవర్‌మెంట్‌లో వరంగల్‌ అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. 
రైతుల కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రపంచ దేశాలు 
మెచ్చుకుంటున్నాయన్నారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి మెచ్చుకున్న 
దన్నారు. దేశంలో రైతుబీమా అమలు చేస్తున్న రాష్టం తెలంగాణ మాత్రమే 
నన్నారు. యాదవులకు 7.5 లక్షల యూనిట్ల గొర్రెలు పంపిణీ చేయాలని 
అనుకున్నామని.. కరోనా వల్ల ఇవ్వలేకపోయిన 3.50 లక్షల యూనిట్లను 


రెండోదశలో త్వరలోనే ఇస్తామని ప్రకటించారు. నాయీ 
బ్రాహ్మణులకు స్మార్ట్‌ సెలూన్లను ఏర్పాటుచేయిస్తున్నామని 
వెల్లడించారు. రాష్టంలో పోడు భూముల సమస్యలను 
పరిష్మరించుకొందామని చెప్పారు. ముందు ప్రకటించి 
నట్టు నాగార్జునసాగర్‌ నుంచి ఈ ప్రక్రియను మొదలు 
పెడతామని, ఏవైనా లోపాలుంటే సరిచేసుకొని రాష్ట 
వ్యాప్తంగా పూర్తి చేసుకొందామని పేర్కొన్నారు. అన్ని 
వర్గాలకు అన్నీ జరగాలని సీఎం ఆకాక్షించారు. సర్మారుకు 
(ప్రజల దీవెనలుండాలని కోరారు. 


తెలంగాణ ఏర్పాటయ్యాక పరిపాలనా సంస్కరణలపై 
దృష్టి సారించామన్నారు. ఈ సంస్మరణలు అన్నీ పరిపుష్టం 
అయినప్పుడే మనం అనుకున్న ఫలితాలన్నీ వస్తయి. 
ధరణితో కొత్త విప్లవం వచ్చింది. ఒకరి భూమి మరొకరికి 
మార్పు చేయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరిగా 
యన్నారు. అవి ఎంతగా అంటే సీఎం, సీఎస్‌, కలెక్టర్‌, 


వీఆర్వో తలచుకున్నా ఎవరూ ఏమీ చేయలేరన్నారు. 
సమగ్ర భూసర్వేను త్వరలోనే పూర్తి చేసుకొందాం. సమగ్ర 
భూసర్వేలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా మంత్రులు, 
ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రయత్నిం 
చాలని పిలుపునిచ్చారు. మనం చేసిన కంటివెలుగు 
పథకం దేశంలో ఎక్కడాలేన్నారు. రాష్ట్రంలో 50లక్షల 
మందికి కండ్లద్దాలు ఇచ్చామన్నారు. ఇలా ఎన్నో వినూత్న 
పథకాలతో ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి ప్రజలు 
చేయూతనిచ్చి మరింత నిబద్ధతతో ముందుకు సాగే 
విధంగా ప్రోత్సహించాలని, ఆశీర్వదించాలని కోరారు. 
ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబల్లి దయాకర్‌రావు, 
సత్యవతీ రాథోడ్‌, సీఎస్‌ సోమేష్‌కుమార్‌, ఎమ్మెల్యేలు, 
ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ 


కలిసికట్టుగా ముందుకు 


నాగుదాం 


వాసాలమర్రి గ్రామస్థులతో సీఎం 


సహపంక్తి భోజనం 


(గ్రామంలో కక్షలు, ఈర్మ్యలు, ద్వేషాలు పోయి అందరూ కలిసికట్టుగా, ప్రేమ 
భావంతో, ఒకే కుటుంబంలా మసలిననాడు గ్రామాలు, పల్లెలు వాటికవే అభివృద్ధి 
పథంలో పయనిస్తాయని, ఆ బాటలో వాసాలమర్రి గ్రామ ప్రజలు పయనించి, 
ఇతర గ్రామాలకు ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆకాంక్షిం 
చారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్మపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని 
దత్తత తీసుకున్న సందర్భంగా ఆ గ్రామంలో జరిగిన గ్రామసభలో సీఎం కేసీఆర్‌ 
పాల్గొన్నారు. అక్కడి గ్రామ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మీ గ్రామమంతా 
ఒక కుటుంబంలా ఉంటే, గ్రామస్తులంతా నా కుటుంబమే అని కేసీఆర్‌ ఆత్మీయ 
తను కురిపించారు. ఇది ప్రారంభం మాత్రమేనని ఇకనుంచి తాను తరచూ (గ్రామా 
నికి వస్తానని, అందరి మంచిచెడ్డలు కనుక్కుంటానని అన్నారు. అంతకు ముందు 
గ్రామస్తులతో కలిసి ముఖ్యమంత్రి సహపంక్తి భోజనం చేశారు. 

వేదికపై ఉన్న ఎస్పీని ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటి వరకు ఏవైనా 
కేసులు నమోదై ఉంటే వెంటనే తొలగించాలన్నారు. ఆ తగాదాలను గ్రామంలో 
పరిష్మరించుకుని, అందరూ సోదరులుగా ప్రేమగా ఉండాలన్నారు. ఈ గ్రామంలో 
ముందు చేయవలసిన పని ఇదేనని స్పష్టం చేశారు. కులాలు, మతాలు, రాజకీయ 
పార్టీలు అనే భేదభావం పోవాలని, పేదవాడు, స్థితిమంతుడు అనేది లేకుండా 
అందరూ గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు. గ్రామంలో గ్రామాభివృద్ధి 
కమిటీ, పారిశుధ్య కమిటీ, ఆరోగ్య కమిటీ ఇలా ప్రతి పనికి ఓ కమిటీ వేసుకుని 
ఆ కమిటీల ద్వారా గ్రామంలో పరిశుభ్రత, ఆరోగ్యం, అభివృద్ధి, సంక్షేమ పథకాల 
అమలు తదితర వాటిపై ప్రత్యేక (శ్రద్ధ వహించాలని కోరారు. గ్రామంలో ఏ పనైనా 
చేయాలనుకుంటే ఊరు ఊరంతా కదలాలని అన్నారు. గ్రామస్థులంతా తలా ఓ 
చేయివేస్తే, కాని పని ఏదైనా ఉంటుందా అని ప్రశ్నించారు. ఐకమత్యమే బలంగా 
ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమం ఓ సంవత్సరం ముందే జరగాల్సిం 
దని, కానీ కరోనా సెకండ్‌వేవ్‌ వల్ల, లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఆలస్యమైందన్నారు. 

“లాక్‌డౌన్‌ ఎత్తేసినంక వెంటనే మీ ఎమ్మెల్యే సునీతకు ఫోన్‌చేసిన. ఇప్పుడు 
ఇట్లా కలుసుకొన్నమని అన్నారు. ఇద్దరు ఆడబిడ్డలు ఆకుల ఆగవ్వ, చిన్నూరి లక్ష్మిని 
నా పక్కకు కుసోవెట్టుకొని అన్నం తిన్నం. తిన్నంక ఆగవ్వకు రెండు అల్లనేరేడు 
పండ్లు ఇచ్చిన. ఊర్లె ఏడన్నా ఉన్నాయా? అంటే, లెవ్వు బిడ్డా అన్నది. అల్లనేరేడు 
చెట్టు లేకుంట ఊరుంటదా? మరి ఎందుకున్నది? అన్నీ మర్చి పోయినం మనం. 
అన్నీ మళ్లా రావాలె. సీఎం వస్తున్నడనంగనే ఏమేం ఇయ్యాల్నో రాసుకొచ్చిను. 
మనిషికో బర్రె, ఇంటికో ట్రాక్టరు ఇచ్చేదైతే కలెక్టర్‌గారికి చెప్తే వస్తయి. దానికి 
కేసీఆర్‌, ఇంతమంది వచ్చుడెందుకు? ఇంతమంది వచ్చిన్రంటే ఒక ప్రత్యేకమైన 
పని జరుగాలె. అది ఒట్టిగ మాటతోని జరగది. ఇదొక మిషన్‌. అందరం పట్టు 
వడితే.. వాసాలమర్రి ఒక ఏడాది గడిశేనాటికి “బీ వాసాలమర్రి” కావాలె. బీ అంటే 


ah ia mn 


బంగారు వాసాలమర్రి. అట్ల కావాల్నంటే అన్నింటికంటే 
ఎక్కువ అందరికీ ప్రేమ భావం ఉండాలె. ప్రతి ఇల్లు.. ప్రతి 
మనిషి ఆనందంగా ఉండాలంటే మొట్టమొదట కావాల్సింది 
శాంతి. ఒకర్షిచూసి ఒకరు కోపానికి వచ్చే పరిస్థితి 
ఉండొద్దు. ఊర్లె పోలీస్‌ కేసులు ఉండొద్దు. ఒకర్ని చూసి 
ఒకరు చిరునవ్వు నవ్వాలె.. కష్టం సుఖం ఎవరికైనా ఒకటే 
అనే భావన మొదలైతే వందకు వందశాతం ఇది బంగారు 
వాసాల మర్రి అయితది. ఊరుకు ఏమేం కావాల్నో నేనిస్తా. 
మా సీఎం గారు చెప్తే.. పట్టువట్టి అద్భుతం చేసిందన్న పేరు 
రావాలె. సుట్టుపక్క (గ్రామాలన్నీ మిమ్ములను చూసి నేర్చు 
కోవాలె. అందుకోసమే మీ ఊరికి వచ్చిన. నేను కనీసం ఇంకో 
20 మాట్ల వస్తా. అప్పుడు ఓ చెట్టు కింద కూసొని మాట్లాడు 
కుందాం. గ్రామంలో మూడు దళితవాడలున్నాయి. ప్రతి 
వాడకు నేనే పోత. వాళ్లను కూసోవెట్టుకొని మంచి చెడ్డలు 
కనుక్కుంటా” అని సీఎం (గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. 


రామునిపట్ల, అంకాపూర్‌ లెక్క మారాలె.. 


నా సూచనతో వాసాలమర్రి నుంచి 270 మంది 
నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ను సూశి వచ్చిన్రు. అన్ని ఊర్ల 
లెక్కనే అక్కడా భూమి ఉన్నది. వాళ్లు పండిచ్చేది బంగారం 
కాదు. మరి ఆ రైతులకు మంచి బంగ్లాలు ఎట్లున్నయి? ఆ 
ఊరిలో గ్రామాభివృద్ధి కమిటీ ఉంటది. అదే వాళ్లకు 


తెలంగాణ | 22 | జూలై 2021 


సుప్రీంకోర్టు. 2 సార్లు గ్రామ సర్పంచికే జరిమానా ఏశిర్రు. 45 ఏండ్లసంది ఆ 
ఊరికి పోలీస్‌ అవసరం పడలే. చిన్న సమస్య ఉన్నా.. అభివృద్ధి కమిటీలనే 
కూర్చొని పరిష్కారం చేసుకొంటరు. నేను 1987లో పోయిన. అప్పటికే ఆ ఊర్లో 
రెండు బ్యాంకులున్నయి. రైతుల డబ్బు ఒక బ్యాంకులో రూ.9 కోట్లు, ఇంకోదాంట్లో 
రూ.18 కోట్లు ఉన్నయి. అక్కడ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మొత్తం ఆడవాళ్లే 
చూస్తరు. పొదుపు చేస్తరు కాబట్టి గ్రామం ఆర్థికంగా అభివృద్ధి చెందింది. ఊరి 
డబ్బుతో స్కూల్‌, కమ్యూనిటీ హాల్‌ వంటివి కట్టుకొన్నరు. ఊర్లో మార్కెట్‌ 
కమిటీవాళ్లు దేశమంతట తిరుగుతరు. ఏ పంట ఎక్కడ అమ్ముడుపోతదో 
కనిపెడుతరు. ఆ పంటలే ఏస్తరు. పంట కోయంగనే పంపిస్తరు. ఒకపద్ధతిలో 
ముందుకుపోయిను కాబట్టే అభివృద్ధి చెందిన్రు. అని సీఎం చెప్పారు. 

నేను సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామునిపట్ల అనే ఊరిలో ఇట్లనే చేశినం. 
ఊరిలో ఎటుగాకుంట, ఏం పనిలేకుండా, ఏ ఆస్తిపాస్తి లేకుండా ఉన్నరో వాళ్లకు 
ఏం చేద్దమని ఆలోచించిన. అట్లా ఎంతమంది ఉన్నరో లెక్కతీసిన్రు. దాంట్ల ఇద్దరు 


Ty 


ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లకు హైదరాబాద్‌ల కుట్టుమిషిన్‌ పని తర్వాత 
ప్రతిజ్ఞ చేసి చేసి.. ఆ ఊరోళ్లంతా బట్టలు ఆ నలుగురి దగ్గర్నే కుట్టిస్తరు. ఇంకొకాయనకు 
ఎరువుల దుకాణం పెట్టిచ్చిన్రు. ఊరంతా అక్కడ్నె ఎరువులు కొంటరు. ఇంకొకా 
యనకు చెప్పుల దుకాణం పెట్టిచ్చి.. అక్కడ్న కొంటరు. 80-40 మంది పిల్లలకు 
ట్రాక్టర్లు ఇప్పిచ్చిను. ఆ ఊరి పొలాలన్నీ ఆ ట్రాక్టర్లే దున్నుతయి. ఒకాయినెకు డీసీఎం 
కానిచ్చి, ఊరోళ్లంతా గిరాకీ ఇస్తరు. ముగ్గురికి కూరగాయల దుకాణం పెట్టిచ్చిం[డ్రు. 
వీళ్లు ఊర్లె రైతుల దగ్గర్నుంచి కూరగాయలు తెచ్చి అమ్ముతరు. ఆ ఊర్లె ప్రతి 
కుటుంబానికి, ప్రతి మనిషికి ఒక పని ఉంది. అక్మడ అద్భుతం జరుగుతున్నది. అదే 
పద్ధతిని వాసాలమర్రిలో చేద్దాం. ఎర్రవెల్లిల గూడ మంచిగ చేశినం. ఆ ఊర్లో 24 
గంటలు నల్లాల్లో మంచినీళ్లు వస్తయి. 


పంచాయతీలకు నిధులు మంజూరు 


యాదాద్రి భువనగిరి జిల్లాలోని 421 పంచాయతీలకు 
సీఎం సహాయనిధినుంచి రూ. 25 లక్షల చొప్పున మంజూరు 
చేస్తున్న. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో భువనగిరికి 
రూ. కోటి, ఆలేరు, భూదాన్‌ పోచంపల్లి, చౌటుప్పల్‌, 
మోత్యూరు, యాదగిరిగుట్టకు రూ.50 లక్షలు చొప్పున 
ప్రత్యేక నిధులు మంజూరుచేస్తున్నా. వాసాలమర్రిలో 
రాబోయేరోజుల్లో (గ్రామ నిధి ఏర్పాటు చేసుకుంటం. 
(గామంలో ఎవరికి అక్కర పడ్డా ఉపయోగపడేటట్టు ప్రభుత్వం 
కొంత డబ్బు, తలాకొంత డబ్బు వేసుకొని నిధిని తయారు 
చేసుకుంటం. తద్వారా వ్యవసాయం, వృత్తులు బాగు 
పడుతయి. అందరికీ పని దొరుకుతది. ఈ మిషన్‌ 
ముందుకు పోవాలంటే గ్రామ అభివృద్ధి కమిటీ, శ్రమదాన 
కమిటీ, పరిశుభ్రత, తాగునీటి కమిటీ, హరితహారం కమిటీ, 
రైతుల కమిటీలను ఏర్పాటు చేసుకోవాలె. చదువు 
వచ్చినవారు రానివారికి వివరించాలి. చదువుకోవడానికి, 
పెండ్లికి ప్రభుత్వంలో అనేక స్మీము లున్నయి. అవసరమైన 
వాళ్లకు వాటిని అందియ్యాలె. అని సీఎం చెప్పారు. 


కలెక్టరే ప్రత్యేక అధికారి 


వ్‌ జిల్లాకు జగదీశ్‌రెడ్డి రూపంలో మంచి మనిషి ఉన్నరు. 
ఉద్యమంలో పనిచసిన వ్యక్తి. ప్రజలు బాగుపడటం ఇష్టమున్న 
వ్యక్తి. ఆయన కూడా వస్తరు. మంత్రి దయాకర్‌రావు హైదరా 
బాద్‌ పోతూపోతూ.. వాసాలమర్రి నా శాఖలోకే వస్తదని చెప్పి 
షెడ్యూల్‌ లేకపోయినా వచ్చినను. గ్రామం అభివృద్ధిలో పాలు 
పంచుకుంటమని చెప్పినను. ఎమ్మెల్యే సునీత మీ ఎంబడి 
ఉంటరు. కలెక్టర్‌ పమేలా గతంలో వరంగల్‌ కార్పొరేషన్‌లో 
బాగా పనిచేసి గొప్ప పేరు తెచ్చుకున్నరు. గ్రామ అభివృద్ధికి 
ప్రత్యేక అధికారిగా ఆమెను నియమిస్తున్నం. తక్కువకు నేను 
ఉంట. ప్రభుత్వం తరఫున దబ్బు ఇప్పించే బాధ్యత నాది. 
ఒక్క రూపాయి ఇస్తే మీ శ్రమతోని పది రూపాయల పని 
కావాలె. అని ముఖ్యమంత్రి అన్నారు. 


సీఎం పర్యటనతో పొంగిపోయిన గ్రామస్థులు 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన వాసాలమర్రి గ్రామ 
ప్రజల్లో భరోసా నింపింది. ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న 
అభివృద్ధి, సంక్షేమ లు చూసిన వాసాలమర్రి 
వాసులు స్వయంగా సీఎం కేసీఆర్‌ తమ గ్రామానికి రావడమే 
కాకుండా గ్రామాన్ని దత్తత తీసుకోవడం, సహపంక్తి భోజనం 
చేయడంతో మురిసిపోతున్నారు. సీఎం ప్రసంగిస్తున్నంత సేపు 
(గ్రామస్తులు చప్పట్లతో హర్షద్వానాలు తెలిపారు. సీఎం సభకు 
హాజరయ్యేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. 
ముఖ్యంగా ఆడబిడ్డలు శుభకార్యానికి హాజరవుతున్నట్టుగా 
అలంకరించుకొన్నారు. సభ ముగిశాక సీఎం కేసీఆర్‌ తిరుగు 
పయనమయ్యే సమయంలో గ్రామస్థులంతా రోడ్డుకిరువైపులా 
నిల్చుని వీడ్కోలు పలికారు. ఖీ 


తెలంగాణ | 23 | జూలై 2021 


హరితహారంతో 
రిగిన పచ్చదనం 


౨ రాజేశ్‌ ఓస 


న్వు 

0 
తెలంగాణ రాష్టాన్ని అత్యంత నివాసయోగ్యమైన 
రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు 
నేతృత్వంలోని ప్రభుత్వం తమ మొదటి ప్రాధాన్యతగా 

| ఎంచుకుంది. రాష్ట్రంలో పచ్చదనాన్ని 24 శాతం 
నుండి 38 శాతానికి పెంచే ఉద్దేశంతో తెలంగాణ 
ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అనె 
ఫ్లాగ్‌ షిప్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 


ఈ ఫలితాలు ఇప్పుడు రాష్ట్ర మంతా మన కళ్లముందు కనిపిస్తున్నాయి. 
రానున్న రోజుల్లో ఈ పథకం ఫలితాలు అందరికీ అందుతాయని, మనం 
ఆశించిన ఆకు పచ్చని తెలంగాణ కల సాకారం అవుతుందనే విషయంలో 
ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక జంగల్‌ బచావో - జంగల్‌ బడావో 
నినాదంతో ఉన్న అడవులను కాపాడుకుందాం, కొత్తగా పచ్చదనాన్ని 
పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. 
గతంలో ఎన్నడూ లేని విధంగా అటవీ ప్రాంతాల రక్షణ, క్షీణించిన అడవుల 
పునరుద్దరణకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోంది. కంపా నిధులను పూర్తి స్థాయిలో 
వినియోగించుకుంటూ మంచి ఫలితాలను సాధిస్తున్నాం. పెద్ద ఎత్తున మొక్కలు 
నాటి సంరక్షిస్తున్నారు. 

తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన వ్రపభ 
కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. తెలంగాణలో పచ్చదనం శాతం 
3. 67శాతం పెరిగినట్లు సర్వే ఆఫ్‌ ఇండియా ప్రకటించడం హరితహార 
కార్యక్రమం ద్వారా సాధించిన విజయమని చెప్పవచ్చు. అంతేకాకుండా 
ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ కు 
సంబంధించి అర్బర్‌ డే ఫౌండేషన్‌ హైదరాబాద్‌ ను ట్రీ సిటీ ఆఫ్‌ ద వరల్డ్‌ 
గా గుర్తించడం మన హైదరాబాద్‌ నగరానికి దక్కిన గౌరవం. 


హరితహారం లక్ష్యం 


రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు 
హరితహారం కార్యక్రమాన్ని తీసుకుని గత ఆరేళ్లుగా విజయవంతంగా అమలు 
చేస్తోంది. హరితహార కార్యక్రమంలో భాగంగా 280 కోట్ల మొక్కలు నాటడం 
లక్ష్యం కాగా, అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, అటవీ ప్రాంతం 
వెలుపల 120 కోట్ల మొక్కలు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో 10 కోట్ల 


ము ఆజా 


జా bf 


[3 


నా "™ 
రో 


శ 


మొక్కలు నాటాలని నిర్ణయించారు. 

ఇప్పటికే ఆరేళ్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం, 
వరుసగా ఏడవ ఏడాదిలోకి అడుగుపెడుతోంది. గత ఆరు 
విడతల్లో నాటిన మొక్కలు, (ప్రభుత్వ సంకల్పం, 
సమాజంలో అన్ని వర్గాల సహకారంతో ఫలితాలు ఇప్పుడు 
మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి. 

ఆరు విడతల్లో 220.70 కోట్ల మొక్కలను నాటడం 
జరిగింది. ఏడవ విడత హరితహారం 2021-22 
సంవత్సరంలో 19.91 కోట్ల మొక్కలను నాటాలని 
లక్ష్యంగా నిర్ధశించారు. హరితహార కార్యక్రమంలో 230 
కోట్ల మొక్కల నాటాలనే లక్ష్యంగా కాగా ఈ ఏడాది 
19.91 కోట్ల మొక్కలు నాటి హరితహార లక్ష్యాన్ని 
అధిగమించనున్నారు. ఏడవ విడత హరితహారంలో అన్ని 
రోడ్ల వెంట రహదారి వనాలకు (మళ్లీ లెవల్‌ అవెన్యూ 
ప్లాంటేషన్‌) ప్రాధాన్యతను ఇవ్వాలన్న సీయం కేసీఆర్‌ 
ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
హరితహార కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు ఇప్పటి 
వరకు రూ.5,591 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 


అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు 


సీఎం కేసీఆర్‌ గారి ఆలోచనలకు అనుగుణంగా 
హైదరాబాద్‌ నలువైపులా, ఇతర పట్టణాలకు దగ్గర్లో 


తెలంగాణ | 24 | జూలై 2021 


ఉండే అటవీ భూములను గుర్తించి వాటిల్లో కొంత భాగాన్ని అర్బన్‌ లంగ్‌ 
స్పేస్‌లుగా, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు, ఎకో టూరిజం పార్కులను ప్రభుత్వం 
అభివృద్ది చేస్తోంది. రాష్ట వ్యాప్తంగా 109 చోట్ల అర్బన్‌ ఫారెస్టు పార్కులను 
ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 35 పార్కులు ప్రజలకు 
అందుబాటులోకి వచ్చాయి. మరో 18పార్కులు త్వరలోనే ప్రజలకు అందు 
బాటులోకి రానున్నాయి. మిగితా పార్కుల అభివృద్ధి పనులు వివిధ దశల్లో 
ఉన్నాయి. బ్లాకుల వారీగా 43,276 హెక్టార్లలో మొక్కలు పెంచారు. అటవీ 
ప్రాంతాల రక్షణ కోసం 8,848 కిలోమీటర్లు కందకాలు తవ్వారు. అడవుల్లో 
అగ్ని ప్రమాదాల నివారణ కోసం 6,875 కిలోమీటర్ల మేర ఫారెస్ట్‌ పైర్‌ లైన్లను 
క్రియేట్‌ చేశారు. రహదారికి ఇరువైపులా (ఎవెన్యూ ప్లాంటేషన్‌) 7,522 కిలో 
మీటర్లలో మొక్కలు నాటారు. 


హరిత బడ్జెట్‌ 


తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పరిశుభ్రమైన, పచ్చని పర్యావరణాన్ని 
అందించేందుకు వీలుగా.. అడవుల అభివృద్ధి -విస్తరణ, సంరక్షణ, పట్టణ 
పార్కులు అభివృద్ధి, జీవ వైవిధ్య పర్యావరణ సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం 
కృషి చేస్తోంది. నాటిన మొక్కల్లో 85శాతం మొక్కలను బ్రతికించుకోవాలనే ఉ 
ద్దేశ్యంతో మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌ చట్టాల్లో సవరణ చేయడం జరిగింది. 
గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలీటీల్లో మొక్కలు నాటి సంరక్షించేందుకు వార్షిక 
బడ్జెట్‌ లో 10శాతం హరిత బడ్జెట్‌ గా ప్రత్యేకంగా కేటాయించుకుంటున్నాము. 
హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోసేందుకు, పారిశుద్ధ్య నిర్వహణకు 
ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ ను ప్రభుత్వం సమకూర్చింది. 


గ్రామ పంచాయతీకో నర్సరీ 


పచ్చదనానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం... 
గ్రామాలను పచ్చలహారంగా తీర్చిదిద్దేందుకు 
ప్రణాళికలు రూపొందించింది. ప్రతిష్టాత్మ 
కంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం 
ద్వారా పల్లెలు, పట్టణాల్లో విరివిగా మొ క్కలు 
నాటిస్తుండగా.. దీనిని ఉద్యమంలా కొన 
సాగించేందుకు ప్రతీ పంచాయతీలో నర్సరీ 
ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. పాత 
పంచాయతీలతోపాటు కొత్త గ్రామపంచాయతీ 
ల్లోనూ మొక్కలు పెంచేందుకు సన్నాహాలు 
చేస్తోంది. రైతులు నివాస, పరిసర ప్రాంతాల్లో 
నాటేందుకు అవసరమైన మొక్కలను ఆ గ్రామ 
పరిధిలోని నర్సరీలోనే పెంచే విధంగా 
ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 


రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వనాలు 

రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఓ ప్రకృతి 
వనం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం 
సంకల్పం ఊపందు కొన్నది. గ్రామాలను, 
పట్టణాలను పచ్చని తోరణాలుగా 
మార్చేందుకు ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు 
ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తు న్నాయి. గ్రామీణ, పట్టణ 
ప్రాంత ప్రజలకు కొత్త అనుభూతిని కల్పిస్తున్నాయి. చాలా 
చోట్ల ప్రకృతి వనాలు ప్రజలకు అందుబాటులోకి 
వచ్చాయి. 

కొత్త పంచాయతీరాజ్‌ చట్టం 2018 (ప్రకారం 
గ్రామాల్లో చేపట్టే నర్సరీల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా 
సర్పంచ్‌, గ్రామ కార్యదర్శులకే అప్పగించారు. పల్లె ప్రకృతి 
వనాల్లో నాటిన మొక్కల రక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు 
తీసుకుంటున్నారు. సిబ్బందిని నియమించి మొక్కల 
పెంపకంతోపాటు పూర్తి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. 
బోర్‌బావి సౌకర్యం లేని చోట ట్యాంకులు ఏర్పాటు చేసి 
మొక్కలకు నీరు అందిస్తున్నారు. 

ఒక్కో వనంలో యాదాద్రి మియావాకి పద్ధతిలో అనేక 
రకాల స్థానిక జాతి మొక్కలను నాటుతున్నారు. అర్బన్‌ 
ఫారెస్ట్‌ పార్ములకు తీసిపోకుండా ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌లు, 
పిల్లల ఆట స్థలం, యోగా, మెడిటేషన్‌ కేంద్రాలు, వాకింగ్‌ 
ట్రాక్‌లు మొదలైన వసతులతో పార్ములు ఏర్పాటవు 
తున్నాయి. పచ్చని రాష్ట్రాన్ని ఆరోగ్యకరమైన వాతా 
వరణంలో మనం జీవించటం, రానున్న తరాలకు మంచి 
పర్యా వరణం అందించటం (ప్రభుత్వ సంకల్పం. ఈ 
మంచి కార్యక్రమంలో అందరూ భాగమై ప్రభుత్వానికి 
సహకరించాలి. ట్రీ 


తెలంగాణ | 25 | జూలై 2021 


యాదాద్రి పనుల 


౭ 


ల టా? 
Me Pp 


వేగం పెంచాలి 


అధికారులకు సిఎం ఆదేశం 


యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి 
చేయాలని, కొన్ని లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరిపోయే విధంగా 
అన్ని సౌకర్యాలు ఉండేలా ఆలయ నిర్మాణ పనులు జరగాలని ముఖ్యమంత్రి 
కె. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. కరోనా పూర్తిగా అదుపులోకి 
వచ్చిన నేపథ్యంలో పనులను వేగంగా పూర్తి చేయాలని, అన్ని రకాల పనులను 
సమాంతరంగా కొనసాగించాలని సూచించారు. ముఖ్యమంత్రి యాదాద్రిని 
సందర్శించారు. తొలుత ఆలయ రింగ్‌ త్రోడ్‌ చుట్టూ పర్యటించి పలు 
నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని 
పూజారులు, వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఆలయ 
క్యూలైన్‌ను, పసిడి విద్యుత్‌ కాంతులు వెదజల్లేలా ఏర్పాటు చేసిన ఆలయ 
లైటింగ్‌ ను పరిశీలించారు. ఆలయం బయట, లోపల నిర్మాణాల గురించి 
అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం ఈఓ కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష 
జరిపారు. రింగ్‌ రోడ్‌ పరిధిలో ఉన్న భూములపై డీజీపీఎస్‌ సర్వే అత్యవసరంగా 
నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ను సీఎం 
ఆదేశించారు. రింగ్‌ రోడ్‌ పరిధిలోపల కేవలం ఆలయానికి సంబంధించిన 
నిర్మాణాలు మాత్రమే ఉండాలని సీఎం 
పేర్కొన్నారు. పనుల్లో అలసత్వం పనికిరాదని 
ఆలయం లోపల, ఆలయానికి అనుబంధంగా 
జరుగుతున్న ఇతర నిర్మాణ పనులు వేగంగా 
పూర్తి చేయాలని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్‌ 
బిల్లింగ్‌, ఎస్మలేటర్లు, ఆర్నమెంటల్‌ పఠన 
లాండ్‌ స్కేపింగ్‌, బీటీ రోడ్‌, పుష్కరిణి, కల్యాణ 
కట్ట, కార్‌ పార్మింగ్‌ ఇతర నిర్మాణాల పనులు 
జరుగుతున్న తీరు గురించి ఆరా తీశారు. ఈ 
పనులన్నీ ఎప్పటి వరకు పూర్తవుతాయని 
అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

రెండున్నర నెలల్లో ఆలయ నిర్మాణ 
పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను సీఎం 
ఆదేశించారు. పనులు వేగంగా జరగని చోట 
వర్మింగ్‌ ఏజెన్సీలను మార్చాలని సూచించారు. 
ఆలయ లైటింగ్‌ కోసం అధునాతన విద్యు 
ద్దీపాలు అమర్చాలని సీఎం కోరారు. టెంపుల్‌ 


తెలంగాణ | 26 | జూలై 2021 


టౌన్‌లో చేపట్టే కాటేజీల నిర్మాణానికి వైటీడీఏ ఆధ్వర్యంలో 
టెండర్లు పిలిచి, వాటిని అద్భుతంగా నిర్మించే వర్మింగ్‌ 
ఏజెన్సీలకు పనులను అప్పగిస్తామని తెలిపారు. 

ఆలయం పైకి తాగునీటిని సరఫరా చేయడానికి 
అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి 
కోరారు. ఒకసారి ఆలయం ప్రారంభమైతే భక్తులు భారీగా 
తరలివస్తారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు, 
ఇతర ఏర్పాట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని 
సూచించారు. 

బస్‌ డిపో, బస్టాండ్‌ నిర్మాణానికి అవసరమైన 
నిధులను ప్రభుత్వం నుండి విడుదల చేస్తామని, వాటి 
నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులను 
సీఎం ఆదేశించారు. అవసరాల ప్రాతిపదికన నిర్మాణాన్ని 
విస్తరించుకోవాలని సీఎం సూచించారు. 

రింగ్‌ రోడ్‌ పరిధిలో ఉన్న కొందరు తమకు న్యాయం 
చేయాలని సీఎంకు వినతి పత్రం అందించగా, వారిని 
ఈఓ కార్యాలయానికి పిలి 
పించి మాట్లాడారు. భూమికి 
భూమి ఇవ్వడంతోపాటు నిర్మా 
ణాల విలువను చెల్లిస్తామని 
సీఎం వారికి హామీ ఇచ్చారు. 
కడుపునిండా పరిహారం ఇస్తా 
మని ఎవరూ ఆందోళన చెందే 
అవసరం లేదని సీఎం వారికి 
భరోసా ఇచ్చారు. టెంపుల్‌ 
సిటీలో షాపులు కేటాయిం 
చడంలో వీరికి ప్రాధాన్యతనిచ్చే 
విషయాన్ని పరిశీలించాలని 
అధికారులకు సీఎం సూచిం 
చారు. రింగు రోడ్‌ లోపల 5 
వేల వాహనాల సామర్ధ్యం గల 
పార్మింగును ఏర్పాటు చేయా 


లని అన్నారు. శ 


అభివృద్ది పథంలో 
ముందంజ 


గవర్నర్‌ తమిళిసై ప్రశం 


~~ 


జలందరి భాగస్వామ్యంతో తెలంగాణ అన్ని రంగాలలో ముందు 
వరుసలో నిలవాలని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆకాంక్షించారు. 
తెలంగాణ అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని, అయితే ప్రజలందరూ 
తమ వంతు కృషితో ఈ కొత్త రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌గా 
నిలపాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. 

తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం 
సందర్భంగా రాజ్‌ భవన్‌లో ఏర్పాటుచేసిన ఒక 
ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్‌ మాట్లాడుతూ, 
తెలంగాణ వ్యవసాయ, ఐ.టి. ఫార్మస్యూటికల్‌ 
రంగాలలో ముందంజలో ఉందని అన్నారు. తెలంగాణ 
రాష్ట అవతరణ దినోత్సవం, అలాగే తన జన్మ దినం 
కూడా జూన్‌ 2 నాడే కావడం దైవ సంకల్పంగా తాను 
భావిస్తున్నానని గవర్నర్‌ అన్నారు. 

ఈసారైనా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని 
ఘనంగా జరుపుకుందామనుకుంటే కోవిద్‌ రెండో దశతో 
సాధ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజ 
లందరూ సరైన నిబంధనలు పాటించి, వ్యాక్సిన్‌ తీసుకొని 
కోవిడ్‌ మరిన్ని దశలను నివారించాలని దాక్టర్‌ తమిళిసై 
పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో 
బలిదానాలు చేసిన ఎంతోమంది అమరవీరులకు గవర్నర్‌ 
నివాళులు అర్చించారు. 

కోవిడ్‌ సంక్షోభ సమయంలో అసమాన సేవా నిరతిని 
చాటుకుంటున్న వైద్యులు, ఇతర మెడికల్‌ సిబ్బందికి గవర్నర్‌ 
కృతజ్ఞతలు తెలుపుతూ సెల్యూట్‌ చేశారు. విపత్మరమైన కోవిడ్‌ 
పరిస్థితులలో రక్తదానం చేయడం, ప్రోత్సహించడం, అలాగే 
ఇతర సేవా కార్యక్రమాలు ముందుండి నడిపిన హైదరాబాద్‌ 
పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ 
సజ్జనార్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భాగవత్‌లను 


చ. | F 
3 జ క 
ల | 
మ! 
ఈ సందర్భంగా గవర్నర్‌కు పోలీసు 


సత్మరించారు. మిలిటరీ అధికారులైన ఏ. జోషి ఇంద్ర దీప్‌ అధికారులు, రాజ్‌ భవన్‌ సిబ్బంది, అధికారులు, ఇతర 
సింగ్‌లతో పాటు గాంధీ ఆసుపత్రి, కింగ్‌ కోటి హాస్పిటల్‌, ఆయుర్వేదిక్‌ సన్మాన గ్రహీతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ 
హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌లను ప్రత్యేకంగా అభినందించి సత్మరించారు. కార్యక్రమంలో గవర్నర్‌ భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ 
ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రతినిధి డాక్టర్‌ కె. పిచ్చిరెడ్డి, వాలంటీర్‌లను పి. సౌందరరాజన్‌, గవర్నర్‌ సెక్రెటరీ కె. సురేంద్రమోహన్‌, 
కూడా గవర్నర్‌ సత్మరించారు. జాయింట్‌ సెక్రటరీలు తదితర సిబ్బంది పాల్గొన్నారు. 


© 


యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం మహా అద్భుతమని, 
చరిత్రలో నిలిచిపోతుందని సుప్రీంకోర్టు ప్రధాన 
న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కొనియాడారు. 
హైదరాబాద్‌లో బస చేసిన సందర్భంగా ఆయనను 
యాదాద్రి ఆలయాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి 
q కేసీఆర్‌ ఆహ్వానించారు. సీఎం ఆహ్వానం మేరకు సీజేఐ 

యాదాద్రిని సందర్శించారు. అక్కడ జరుగుతున్న 
నిర్మాణాలను చూసి అబ్బురపడ్డారు. కొద్దికాలంలోనే 
పూర్తిగా రాతి శిలలతో నిర్మించడం అద్వితీయమన్నారు. 
భావితరాల్లో భక్తిభావం పెంపొందేలా నిర్మాణం 
జరిగిందన్నారు. నిర్మాణం పూర్తయిన తరువాత మళ్ళీ 
వచ్చి సందర్భ్శించుకుంటానన్నారు. 


యాదాద్రి అద్దుతం, 


అద్వితీయం 


ఆధ్యాత్మిక కళ ఉట్టిపడేలా, ప్రాచీన కళలు, వారసత్వం, సంస్కృతీ, 
సంప్రదాయాలను కాపాడుకోవాలన్న దృక్పథంతో ఇంత గొప్పగా ఆలయాన్ని 
పునర్నిర్మించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని. గొప్పగా ఆలయాన్ని 
రూపుదిద్దారని ఆలయ సందర్శకుల పుస్తకంలో రాశారు. ఆలయ నిర్మాణ 
ప్రాశస్యం, ప్రభుత్వ కృషిని అభినందించారు. 

సీజేఐ మొదట కొండపై ఉన్న వీవీఐపీ అతిథి గృహానికి చేరుకున్నారు. 
అక్కడ నుంచి బాలాలయానికి వెళ్ళారు. అర్చకులు 55 జస్టిస్‌ దంపతులకు 
స్వర్ణకలశంతో, పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీజేఐ దంపతులు స్వామి, 
అమ్మవార్లకు స్వర్ణపుష్పార్చన నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు 
వేదాశీర్వాదం నిర్వహించారు. (ప్రత్యేక పూజల తర్వాత పునర్నిర్మాణంలో 
ఉన్న ప్రధానాలయంలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ 
ప్రాకార మండపాలు, రాతిశిలా నిర్మాణాలు, శిల్పకళా సౌరభాలను నిశితంగా 
పరిశీలించారు. ఆర్మిటెక్ట్‌ ఆనందసాయి సీజేఐకి నిర్మాణ రీతులను వివరించారు. 
పెద్దగుట్టపై టెంపుల్‌సిటీ లేఅవుట్‌ను పరిశీలించారు. అనంతరం వీవీఐపీ 
అతిథిగృహానికి చేరుకుని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కొండకింద 
గండి చెరువువద్ద భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, 
అన్నదాన సత్రం, వీవీఐపీల బసకోసం ఏర్పాటు చేస్తున్న ప్రెసిడెన్షియల్‌ సూట్‌ 
నిర్మాణాలను జస్టిస్‌ రమణ పరిశీలించారు. తరువాత రహదారిలో వైకుంఠ 


ఆలయాన్ని 


సందర్శించిన సుప్రీంకోర్టు 


ల 


ప్రధాన న్యాయమూర్తి 
ఎన్‌.వి.రమణ 


ద్వారం పనులను పరిశీలిస్తూ హైదరాబాద్‌ చేరుకున్నారు. 
ఐఏసీ ఏర్పాటుకు కృషి : సీజేఐ 

హైదరాబాద్‌లో ఇంటర్‌నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ 
ఏర్పాటుకు కృషి చేస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ 
మూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తెలిపారు. హైకోర్టు లీగల్‌ 
రిపోర్టర్లతో మాట్లాడిన సందర్భంగా సీజేఐ ఈ విషయం 
తెలిపారు. పారిశ్రామిక, ఐటీ, ఇతర అంతర్జాతీయ స్థాయి 
సంస్థల్లో ఏర్పడే వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటయ్యే 
ఈ సెంటర్‌ ప్రస్తుతం సింగపూర్‌లో ఉందన్నారు. దీనితో 
వివాదాల పరిషారానికి సింగపూర్‌ వెళ్ళాల్సి వస్తోంద 
న్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు కోసం సింగపూర్‌ 
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సులదరశన్‌ ఎన 
ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో 
ఇంటర్‌నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటు 


తెలంగాణ | 28 | జూలై 2021 


ప్రతిపాదనను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసు 
కెళ్ళగా ఆయన సానుకూలంగా స్పందించి, 
అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారన్నారు. 
ఇది హైదరాబాద్‌లో ఏర్పాటైతే తన కల 
సాకారమవుతుందని సీజేఐ పేర్కొన్నారు. 


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ 
ఎన్‌.వి.రమణ పదిరోజులు బసచేయడానికి 
హైదరాబాద్‌కు విచ్చేశారు. సీజేఐ అయ్యాక 
హైదరాబాద్‌ రావడం మొదటిసారి కావడంతో 
ఆయనకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 
హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా 
కోహ్లి, మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, 
సబిత, తలసాని, మహమూద్‌అలీ, ఎంపిలు, 
ఎమ్మెల్యేలు తదితరులు ఘన స్వాగతం పలి 
కారు. నగరమంతా స్వాగత తోరణాలు, 
హోర్డింగులు ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి 
సీజేఐ రాజ్‌భవన్‌ చేరుకున్నారు. అక్కడ 
గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
ఆయనకు పుష్ప్రగుచ్చాలు ఇచ్చి, శాలువా కప్పి 
స్వాగతం పలికారు. తరువాత పోలీసుల 
గౌరవ వందనాన్ని స్వీకరించారు. గవర్నర్‌ 
తమిళిసై సీజేఐ గౌరవార్థం రాజ్‌భవన్‌లో 
విందు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య 
దర్శి సోమేష్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డిలు 
సీజేఐని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 


తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, 
తెలుగు ప్రజలకు శతకోటి వందనాలని భారత 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ 
ఎన్‌.వి. రమణ కృతజ్ఞతలు తెలివారు. 'తెలుగు 
ప్రజలకు వందనం -తీర్చలేనిది ఈ రుణం” 
అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. 
హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి తిరుగు 
ప్రయాణంలో భావోద్వేగానికి లోనయ్యారు. 
తన వద్దకు కలవడానికి వచ్చిన వారెవరూ 
తమ స్వంత పనులగురించి అడగలేదన్నారు. 
కేవలం ప్రేమాభిమానాలు, ఆప్యాయతలతో 
పలకరించారన్నారు. హైదరాబాదీ ఆతిథ్యానికి 
అద్దం పట్టారని కొనియాడారు. పదిరోజుల 
పర్యటన ముగించుకుని డిల్లీ బయలుదేరి 
వెళ్ళారు. 


కేయూలో 


పీవీ విద్యాపీఠం 


ఉత్సవాల ముగింపు సభలో సీఎం కేసీఆర్‌ 


కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్‌ విద్యాపీఠం ఏర్పాటు 
చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 
ప్రకటించారు. తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పి.వి. 
నరసింహారావు శంతజయంతి ఉత్సవాల ముగింపు 
సందర్భంగా పీవీ ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో 
ఆయన ప్రసంగించారు. పీవీ తెలంగాణ రీవీ అని 

్థ్మి ప్రస్తుతించారు. ఆయనను మనం ఎంత స్మరించుకున్నా 
తక్కువేనని, రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ 
పథకాలకు ఆయన పేరు పెడతామని సీఎం తెలిపారు. ఏ 
సంస్మరణ తెచ్చినా దాన్ని ఆయన చేసి చూపించారని 
చెబుతూ, రాష్ట్రంలో భూ సంస్కరణలు తెచ్చినపుడు 
అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తన స్వంత 
భూమి 800 ఎకరాలను పంచిపెట్టారన్నారు. 


రాష్ట మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధానమంత్రి ఇలా ఎన్ని 
పదవులు నిర్వహించినా ఆ పదవులకే వన్నె తెచ్చారన్నారు. విద్యామంత్రిగా 
ఉండి నవోదయ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. 
వారి బాటలోనే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పయనిస్తోందని, గురుకుల 
పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు 
చేపట్టినప్పుడు దేశంలో విదేశీమారక నిల్వలు తగ్గిపోయాయని, బంగారు 
నిల్వలు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 
ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని ఆదుకున్నాడని, మైనారిటీ ప్రభుత్వాన్ని 
అయిదు సంవత్సరాలు విజయవంతంగా నడిపించారని ప్రశంసించారు. ఈ 
రోజు అంతర్జాతీయ సంస్థలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి 
ముందుకు వస్తున్నాయంటే అది ఆయన చలువేనన్నారు. పదవిలో ఉన్నపుడు 
అప్పటి దేశకాలమాన పరిస్థితులను బట్టి సమయానుకూల నిర్ణయాలు 
తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. పీవీ తరువాత 
ప్రధానిగా వచ్చిన మన్‌మోహన్‌సింగ్‌ ఎప్పుడూ పీవీని స్మరించుకునేవారన్నారు. 
తాను కేంద్ర మంత్రిగా మన్‌మోహన్‌ మంత్రివర్గంలో పనిచేసినపుడు ఎప్పుడు 
చెప్పేవాడన్నారు. పీవీ మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినపుడు తనకు 


పూర్తి స్వేచ్చ ఇచ్చారని మన్‌మోహన్‌ చెప్పేవాడన్నారు. 
దక్షిణ భారత దేశం నుంచి ప్రధాని పదవిని అధిష్టించిన 
మొట్టమొదటి నేత పీవీ అని పేర్కొన్నారు. 
రాజకీయంగానే కాక సాహిత్య పరంగా కూడా ఎంతో 
గొప్ప పేరు సంపాదించాడని, ఎన్నో ఇతర బాషల 


గంథాలను తెలుగులోకి అనువదించారన్నారు. 
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, నిరంతర 
సంస్మరణశీలి, ర్తి శిఖరం, దీప స్థంభం లాంటి పీవీ 
శంతజయంతి ఉత్సవాలు ఈ రోజుతో సుసంపన్నమవు 
తున్న సందర్భంగా ఈ సంవత్సరం పాటు ఉత్సవాలను 
నిర్వహించిన ఉత్సవ కమిటీ ఛైర్మన్‌, ఎంపీ కే. కేశవ 
రావును, కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. 
కరోనా కష్టకాలంలో కూడా ఎంతో శ్రమకోర్చి ఉత్స 
వాలను ఘనంగా నిర్వహించారని ప్రశంసించారు. 
మహేష్‌ బిగాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో 
వివిధ దేశాలలో కూడా నిర్వహించారని ఆయనను 
అభినందించారు. పీవీ అముద్రిత గ్రంథాలు, ఇతర 
పుస్తకాలు 8 పుస్తకాలను ఉత్సవ కమిటీ ప్రచురించిందని 
ప్రశంసిం చారు. ఈ విషయంలో సంజయ్‌బారు ఎంతో 
కృషి చేశారని కృతజ్ఞతలు తెలిపారు. 

పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేసిన పీవీ విగ్రహం ఎంతో 
బాగుందని, జీవకళ ఉట్టిపడుతున్నదని మెచ్చుకున్నారు. 
పీవీకి తెలంగాణ ప్రజలు ఎంతో గౌరవం ఇచ్చారని 
చెబుతూ ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ 


తెలంగాణ | ౩౦ | జూలై 2021 


కూతురు వాణిదేవిని నిలబెడితే మంచి మెజారిటీతో గెలిపించారని ప్రజలకు 
కృతజ్ఞతలు తెలిపారు. సంస్మరణశీల భావజాలాన్ని మననం చేసుకోవడమే 
పీవీకి మనమిచ్చే నివాళి అన్నీ ముగించారు. 

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ, పీవీ రాజకీయాలలో కూడా గౌరవ 
ప్రదంగా వ్యవహరించేవాడని, ప్రతిపక్షాలకు ఎంతో విలువ ఇచ్చేవాడని 
కొనియాడారు. యుఎన్‌లో జరిగిన అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సుకు 
మన దేశ ప్రతినిధిగా అప్పటి ప్రతిపక్ష నేత వాజ్‌పేయిని పంపీంచారంటే ఆయన 
రాజకీయాలలో కూడా ఎంతటి విలువలు పాటించేవారో అర్ధమవుతుందన్నారు. 
పేద ప్రజల పెన్నిధిగా ఆర్థిక, రాజకీయ సంస్కరణలు ఎన్నో చేశారన్నారు. 
అంతటి మహానేత శత క్‌? ఉత్సవాలను గొప్ప పండుగగా నిర్వహించి, 
గా విగ్రహాన్ని నెలకొల్పిన తెలంగాణ ప్రభుత్వానికి సెల్యూట్‌ అన్నారు. 
పీవీ సీ స్పీచ్‌లు, వ్యాసాలు పుస్తక రూపంలో (ప్రచురించి భావి తరాలకు 
అందించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. పీవీ ఇన్‌సైడర్‌ కూడా 


FORMER PRIME MINIST SE | 


ఎంతో గొప్పగా వ్రాశారని ప్రశంసించారు. రాజ 
కీయాలలో ఉంటూ దేశాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తి 
పీవీ అని మాజీ రాష్ట్రపతి అబ్బుల్‌ కలామ్‌ ప్రశంసిం 
చారని అంటూ, ఇప్పటి ప్రధాని మోదీతో పాటు ఎందరో 
నేతలు పీవీని కొనియాడారన్నారు. పీవీ “ఢీల్లీకి రాజైనా 
తల్లికి కొడుకి” అంటూ వ్యాఖ్యానించారని, తెలంగాణను 
తన తల్లిగా భావించేవారని పేర్కొన్నారు. 

ఉత్సవ కమిటీ ఛైర్మన్‌, ఎంపీ కే.కేశవరావు 
మాట్లాడుతూ పీవీ శతజయంతి ఉత్సవాలను తమ కమిటీ 
సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించుకున్నా 
మన్నారు. ఇంకా కొన్ని కార్యక్రమాలు మిగిలి ఉన్నాయని, 
వాటిని కూడా త్వరలో నిర్వహించుకుంటామన్నారు. 
అంతర్జాతీయ స్థాయిలో కూడా వెబినార్‌లు నిర్వహించి 
నట్లు తెలిపారు. ఫోటో ఎగ్జిబిషన్‌లు కూడా ఏర్పాటు 
చేసినట్లు తెలిపారు. ఎన్నో పీవీ రచనలను ప్రచురించా 
మన్నారు. తెలంగాణలోని ఆరు జిల్లాల్లోను, ఢిల్లీలోను 
పీవీ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు 
జరుగుతున్నాయన్నారు. వంగరలో ఫోటో ఎగ్జిబిషన్‌, 
మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో 
పోస్టల్‌స్టాంప్‌ కూడా విడుదల చేస్తామన్నారు. వైజాగ్‌లో 
కూడా పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అక్కడి 
ప్రభుత్వం తెలిపిందన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని 
కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. 
పార్లమెంటులో చిత్రపటం ఏర్పాటు చేయాలన్నారు. 
ఢిల్లీలో నేషనల్‌ సెమినార్‌ ఏర్పాటు చేయనున్నట్లు 
తెలిపారు. పీవీ తెలంగాణ ముద్దుబిడ్డ కావడం మనకు 
గర్వకారణమన్నారు. పీవీ స్ఫూర్తితోటే తెలంగాణ 
ప్రభుత్వం భూముల డిజిటల్‌ సర్వేకు శ్రీకారం చుట్టిందని 
ప్రభుత్వాన్ని ప్రశంసించారు. పీవీ సదా చిరస్మరణీయుడని 
కొనియాడారు. ప్రభుత్వ సలహాదారు, ఉత్సవ కమిటీ 
సభ్యులు రమణాచారి కార్యక్రమ నిర్వహణ గావించిన 
అనంతరం వందన సమర్పణ కూడా చేశారు. ఈ 
సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క తెలంగాణ వారికే 
కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ 
పీవీ గర్వకారణమని కొనియాడారు. 


విగ్రహావిష్కరణ, పీవీ మార్గ్‌ 


మొదట నెక్లెస్‌ రోడ్‌ ప్రారంభంలో ఉన్న చౌరస్తాలో 
ఏర్పాటు చేసిన 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని 
గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలిసి ఆవిష్మరిం 
చారు. అంతకు ముందు పీవీ మార్గ్‌ శిలాఫలకాన్ని 
గవర్నర్‌ తమిళిసై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 
సీఎస్‌ సోమేష్‌కుమార్‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, 
పీవీ కూతురు, ఎమ్మెల్సీ వాణిదేవి, కుమారుడు పీవీ 
ప్రభాకర్‌రావు, పలువురు ప్రముఖులు, పీవీ అభిమానులు 
పాల్గొన్నారు. © 


తెలంగాణ | ౩1 | జూలై 2021 


ఆరోగ్య సేవలు 
మరింత విస్ఫృతం 


తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర 
రావు రాష్ట్రంలో నిరుపేదలకు కూడా వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు 
పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆస్పత్రులలో వసతి సౌకర్యాలు మెరుగు 
పరచడం, డయాలసిస్‌ వంటి వైద్య సేవలను పెంచడం, అవసరమైన మందులు 
పరికరాలు సమకూర్చడం, సిబ్బంది నియామకం, బస్తీ దవాఖానాల సంఖ్యను 
రెట్టింపు చేయడం, కె.సి.ఆర్‌. కిట్‌, తదితర ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. 

ఇప్పుడు రాష్ట్రం ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి 
తెచ్చేందుకు కొత్త ఆస్పత్రుల ఏర్పాటు, పడకల పెంపు వంటి పలు చర్యలు 
చేపడుతోంది. 

సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల దవాఖానలను నిర్మిం 
చాలని, ప్రస్థుతం ఉన్న దవాఖానాలను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా 
వినియోగించుకోవాలని, సూర్యాపేటలో ప్రస్థుతం ఉన్న 50 పడకల మాతా 
శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని కేబినెట్‌ నిర్ణయించింది. 

రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో రోగుల సహాయార్థం 
వచ్చేవారికోసం వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. 
తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ను ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా 
ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్‌ 
కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోని డయాగ్న 
స్టిక్‌ కేంద్రాల్లో ఈసీజీ డిజిటల్‌ ఎక్స్‌రే అ(ల్లాసౌండ్‌, టుడీ ఈకో తోపాటుగా 
మహిళల క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కోసం 'మామో గ్రామ్‌” యంత్రాలను ఏర్పాటు 


చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. 
ఎలర్జీ జబ్బుల పరీక్షలు ట్రీట్‌ మెంట్‌ కోసంగా ప్రత్యేక 
కేంద్రాలను హైదరాబాద్‌, వరంగల్‌, సిద్దిపేట, 


మహబూబ్‌నగర్‌లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 
పెరుగుతున్న రోగుల రద్దీ రీత్యా ప్రస్థుతం రాష్ట్రంలోని 
కేంద్రాలలో మరిన్ని డయాలసిస్‌ 


డయాలసిస్‌ 


ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటు 
వానాకాలం సాగుపై వ్యవసాయశాఖ సంసిద్ధత మీద క్యాబినెట్‌ 
లో పూర్తిస్థాయి సమీక్ష జరిగింది. తెలంగాణ రాష్టంలో కాళేశ్వరం 
సహా అనేక సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా 
పెరగడంపై క్యాబినెట్‌ హర్షం వ్యక్తం చేసింది. గత ఏడాది 
వానాకాలం, యాసంగి కలిపి 1,06,03,927 ఎకరాల్లో కేవలం 
వరి పంట సాగు చేయడం ద్వారా సుమారు 3౩ కోట్ల టన్నుల 
వరిధాన్యం దిగుబడి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఈ 
కృషిలో భాగం పంచుకున్న వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి 
నిరంజన్‌ రెడ్డిని, అధికారులను, _ సిబ్బందిని క్యాబినెట్‌ 


అభినందించింది. 
2,601 వ్యవసాయ క్షస్టర్లలో ఏ.ఈ.ఓలు రైతు వేదికలు 
కేంద్రంగా రైతులకు పూర్తిగా అందుబాటులో ఉంటూ వారికి 


పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందించాలని, 
వానాకాలం సాగుకోసం రైతులను పూర్తిస్థాయిలో సంసిద్ధం 
చేయాలని కేబినెట్‌ ఆదేశించింది. 


తెలంగాణ | ౩2 | జూలై 2021 


ANA DIAGNOSTIC CENTRE |: 
AND SPOKE MODEL | 
రోగ ఐం్రాంణ బదీక్ష కెంచ్రము 


సంబంధించి ఆర్టోపెడిక్‌, న్యూరాలజీ తదితర ప్రత్యేక 
విభాగాలలో, మెరుగైన వైద్య సేవలకోసం కావలసిన 
మౌలిక వసతులను కల్పించి, అవసరమైన మేరకు 
సిబ్బందిని నియమించాలని కేబినెట్‌ వైద్యశాఖను 
ఆదేశించింది. 

వరంగల్‌లో ఖాళీ చేస్తున్న జైలు ప్రదేశంలో, 
దేశంలోనే అత్యుత్తమంగా వైద్య సేవలందిస్తున్న ఎయిమ్స్‌ 
తరహాలో దవఖానాను ఏర్పాటు చేసి అన్ని రకాల 
స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ సేవలందించాలని కేబినెట్‌ 
నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో ఎం.డీ 
హాస్పటల్‌ అడ్మిస్టేషన్‌ కోర్సు అభ్యసించిన అర్హులైన వారిని 
నియమించుకుని హాస్పటల్‌ అడ్మిని(స్టేషన్‌ కోసం వినియో 
గించాలని నిర్ణయించింది. వైద్య సేవల్లో భాగం పంచు 
కునే నర్సింగ్‌, మిడ్‌ వైఫరీ కోర్సులను, ల్యాబ్‌ టెక్నీషియన్‌, 
రేడియాలజీ టెక్నిషియన్‌, డయాలసిస్‌ టెక్నిషియన్‌ వంటి 
ప్రత్యేక నైపుణ్య కోర్సులను అవసరమైనంత మేరకు 
ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యకళాశాలల్లో అందుబాటులోకి 


ee 
యంత్రాలను పెంచడంతో పాటు నూతనంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు 
చేయాలని నిర్ణయించారు. కేన్సర్‌ రోగులకు జిల్లా కేంద్రాల్లోనే కీమో థెరపీ, 
రేడియో థెరపీ కొరకు అవసరమైన మౌలిక వసతులతో, జిల్లా కేన్సర్‌ 
కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయిం చింది. అన్ని దవాఖానాల్లో 
అవసరాలకు సరిపడా బ్లడ్‌ బ్యాంకుల ఆధునీకరించి అవసరమైన మేరకు 
నూతన బ్లడ్‌ బ్యాంకులను ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. వైద్యానికి 


చేపలు, గొరైల పెంపకం వంటి రంగాల్లో అద్భుతమైన కృషిని 
కనబరుస్తున్న మత్స్యశాఖ, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ 
యాదవ్‌ను, అధికారులను, సిబ్బందిని క్యాబినెట్‌ అభినందించింది. 


హైదరాబాద్‌ జిల్లా మినహా, పాత తొమ్మిది జిల్లాల్లో తెలంగాణ స్పెషల్‌ 
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల (టీ.ఎస్‌.ఎఫ్‌. పి. జెడ్‌) ఏర్పాటుకు క్యాబినెట్‌ 
అనుమతించింది. ఒక్కొక్కటి 250 ఎకరాలకు తగ్గకుండా రైస్‌ మిల్లులు, 
ఇతర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే చర్యలు 
తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. 

ఈ యాసంగిలో ఇప్పటికే సుమారు 84 లక్షల టన్నుల వరి ధాన్యం 
సేకరణ జరిగిందని, మిగిలిన కొద్దిపాటి ధాన్యం కొనుగోళ్లను కూడా 
వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రభుత్వ 
ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. 


తేవాలని కేబినెట్‌ వైద్యశాఖను ఆదేశించింది. 

రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు సంబంధించిన 
వైద్య సేవలను మరింతగా పటిష్టపరచాలని కేబినెట్‌ 
నిర్ణయించింది. ఇతర రోగులతో కలపకుండా తల్లీ 
బిడ్డలకు ప్రత్యేకంగా వైద్యసేవలందించాలని, అందులో 
భాగంగా, మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ప్రధాన 
దవాఖాన భవనంలో కాకుండా ప్రత్యేక భవనంలో 
ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మేరకు ప్రత్యేకంగా 
భవనాలను నిర్మించి వసతులు కల్పించాలని కేబినెట్‌ ఆదే 
శించింది. ఈ ప్రత్యేక భవనంలోనే హై రిస్క్‌ ప్రసవాలకు 
ఆవసరమైన గర్భిణీల వైద్యసేవల కోసం ప్రత్యేక 'మెటర్నల్‌ 


తెలంగాణ | ౩౩ | జూలై 2021 


ఐసీయూ'లను, నవజాత శిశువుల కోసం ఎస్‌.ఎన్‌.సీ.యూలను ఏర్పాటు 
చేయాలని ఆదేశించింది. 

వైద్య ఆరోగ్య రంగంలో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపేందుకు వైద్యశాఖ 
అహర్నిశలు కృషి చేయాలని కెబినెట్‌ ఆదేశించింది. గర్భం దాల్చిన మూడో 
నెలనుంచి గర్భిణీలకు సమతుల పౌష్టికాహార కిట్టును అందించాలని 
నిర్ణయించింది. కలవో కరోనా వన్‌ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరో థర్డ్‌ 
వేవ్‌ రానున్నదనే వార్తల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలు 
చేపట్టాలని అవసరమైన మౌలిక వసతులను సిబ్బందిని జెషదాలను సమకూర్చు 
కోవాలని కేబినెట్‌ ఆదేశించింది. 

ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర 
మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీని నియమించాలని 
క్యాబినెట్‌ నిర్ణయించింది. ఈ ఆరోగ్య సబ్‌ కమిటీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 
అధ్యక్షులుగా, మంత్రులు జి. జగదీశ్‌ రెడ్డి తలసాని (శీనివాస్‌ యాదవ్‌, వేముల 
ప్రశాంత్‌ రెడ్డి, వి. శ్రీనివాస్‌ గౌడ్‌, పి. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ 
సభ్యులుగా ఉంటారు. వీరిని దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నటు 
వంటి తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటుగా, ఉత్తమమైన ఆరోగ్య సేవలను 
అందిస్తున్న పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా వెల్లి అధ్యయనం చేసి 
రావాలని సమగ్ర నివేదికను అందించాలని కేబినెట్‌ ఆదేశించింది. 


కొత్త రేషన్‌ కార్డుల జారీ 


రాష్ట్రంలో రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 
4,46,169 మంది అర్హులకు జంటను షన్‌ కార్డులను మంజూరు చేయాలని 
కేబినెట్‌ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్‌ కార్జులిచ్చే ప్రక్రియను పూర్తి 
చేయాలని కేవినెట్‌ సంబంధిత అధికారులను ఆదేశించింది. 

రాష్ట్రంలోని రేషన్‌ డీలర్ల కమీషన్‌ సహా ఇతర సమస్యలు, ప్రజా పంపిణీ 
వ్యవస్థలోని సమస్యల పరిష్కార మార్గాల సూచనకై కేబినెట్‌ సబ్‌ కమిటీని 
ఏర్పాటు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. పౌర సరఫరాల మంత్రి గంగుల 
కమలాకర్‌ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సబ్‌ కమిటీలో మంత్రులు హరీశ్‌ రావు, 
తలసాని (శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి సభ్యులుగా 
ఉంటారు. 


పీఆర్సీకి కేబినెట్‌ ఆమోదం 


ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, బెట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో సహా రాష్ట్ర 
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ (9,21,087 మందికి) ౩0 శాతం పీఆర్సీ 
ప్రకటిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటనకు 
కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్‌ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని 
నిర్ణయించింది. నోషనల్‌ బెనిఫిట్‌ ను 1.7.2018 నుంచి, మానిటరీ బెనిఫిట్‌ 
ను 1.4.2020 నుంచి, క్యాష్‌ బెనిఫిట్‌ ను 1.4.2021 నుంచి అమలు 
చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందుకు సంబం ధించిన ఉత్తర్వులను 
జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. 

పెన్షనర్లకు 1.4.2020 నుంచి 31.5.2021 వరకు చెల్లించాల్సిన 
ఏరియర్స్‌ (బకాయిలను) ౩6 వాయిదాల్లో చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయించింది. 

కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును 
మంజూరు చేయాలని నిర్ణయించింది. హెచ్‌ ఆర్‌ ఏ మీద పరిమితిని 
తొలగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. 


వ్యవసాయ భూముల డిజిటల్‌ సర్వే 

రాష్ట్రంలోని అన్ని వ్యవసాయం భూములకు వాటి 
కొలతల ప్రకారం డిజిటల్‌ సర్వే చేపట్టి వాటికి అక్షాంశ 
రేఖాంశాలను (కో ఆర్టినేట్స్‌)ను నిర్ధారించాలని, 
అందుకు సంబంధించి పాత ఉమ్మడి 9 జిల్లాల్లో జిల్లాకు 
3 గ్రామాల చొప్పున 27 గ్రామాల్లో సర్వేను పైలట్‌ 
ప్రాజెక్టుగా చేపట్టాలని, ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న 
నిర్ణయాన్ని కేబినెట్‌ ఆమోదించింది. 

వ్యవసాయ భూముల సెటిల్‌ మెంట్‌ అనే 
వ్యవహారమే ఉత్పన్నం కాదని, ఇది ఇప్పటికే సమస్యలేవీ 
లేకుండా పరిష్కారమై ప్రక్రియఅని, రాష్ట్ర ప్రభుత్వ 
అమల్లోకి తెచ్చిన నూతన ఆర్వోర్‌ చట్టం- 2020 
ప్రకారం, రాష్ట్రంలోని 99 శాతం వ్యవసాయ భూములు 
ఎటువంటి సమస్యలు లేకుండా ఇప్పటికే ధరణిలో 
నమోదయినాయని కేబినెట్‌ కు రెవిన్యూ శాఖ 
వివరించింది. రైతుల కాస్తులో ఉన్న భూములకు, 
భౌతికంగా వుండే హద్దురాల్లు, కాయితాలమీద వుండే 
టీఫన్‌ కక్షతో కూడిన కొలతలు ఇకనుంచి అదే 
లెక్కలతో అవే హద్దులు డిజిటల్‌ రూపంలోకి 
మారుతాయని, రాల్లు ఊడిపోయినా, కొలతల 
కాగితాలు చినిగిపోయినా రైతుల పట్టా భూములకు 
ఇంచు తేడా రాకుండా డిజిటల్‌ మ్యాప్‌ ద్వారా రక్షణ 
లభిస్తుంది. 


ఇరిగేషన్‌ రంగాన్ని పటిష్టం వేపి వ్యవసాయంలో 
గుణాత్మక మార్పులు సాధించిన తరహాలోనే రాష్ట్రంలోని 
ప్రజారోగ్య వైద్య రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి 
సారించాలని కేబినెట్‌ తీర్మానించింది. 

రానున్న రెండేళ్లలో 10,000 కోట్ల రూపాయలను 
ఖర్చు చేసి రాష్ట్రం లోని పేదలకు ప్రపంచ స్థాయి 
ప్రమాణాలతో వైద్యం అందించాలని కేబినెట్‌ నిర్ణయిం 
చింది. ఈ మేరకు పూర్తి వివరాలు ప్రణాళికతో రిపోర్ట్‌ 
సమర్పించాలని మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన ఏర్పాటు 
చేసిన సబ్‌ కమిటీకి కేబినెట్‌ సూచించింది. 


తెలంగాణ | ౩4 | జూలై 2021 


సంతోష్‌బాబు త్యాగం మరువలేనిది 


సూర్యాపేటలో కాంశ్య విగ్రహ ఆవిష్కరణ 


మవావీరచక్ర, కీర్తి శేషులు కల్నల్‌ సంతోష్‌బాబు చేసిన త్యాగం 
మరువలేనిదని, ఆయన పేరు దేశ చరిత్రలో చిరస్మరణీయంగా 
నిలిచిపోతుందని రాష్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక 
రామారావు కొనియాడారు. కల్నల్‌ సంతోష్‌ మొదటి వర్దంతిని 
పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో కోర్టు చౌరస్తా 
వద్ద ఏర్పాటు చేసిన సంతోష్‌ ష్‌బాబు కాంస్య విగ్రహాన్ని మంత్రి జగదీష్‌రెడ్డితో 
కలిసి కేటీఆర్‌ ఆవిష్కరించారు. కోర్టు చౌరస్తాకు సంతోష్‌బాబు చౌరస్తాగా 
నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన 
(ప్రసంగించారు. సంతోష్‌ కుటుంబానికి ప్రభుత్వం చేసిన సహాయం ఒక్క 
వారి కుటుంబానికే కాదని, యావత్‌ ఆర్మీ కుటుంబాలకు ధైర్యం ఇచ్చిందని 
పేర్కొన్నారు. మనం చనిపోయినా మనం చేసిన మంచి పనులు గుర్తుండేలా 
మన జీవితం సాగించాలని సీఎం కేసీఆర్‌ చెబుతుంటాడని అంటూ, దేశం 
కోసం ప్రాణత్యాగం చేసిన సంతోష్‌బాబు వీరత్వాన్ని దేశ ప్రజలు, తెలంగాణ 


ప్రజలు ఎల్లకాలం గుర్తుంచుకుంటారన్నారు. తాము మంత్రులుగా ఎన్నో తి తా 


కార్యక్రమాల్లో పాల్గొంటుంటామని, కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం 
తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. 

మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్నల్‌ 
సంతోష్‌బాబు కుటుంబానికి అందించిన సహాయం ఆర్మీలో వివిధ 
హోదాల్లో పనిచేస్తూ ప్రాణ త్యాగం చేసిన కుటుంబాలను ఎలా 
ఆదుకోవాలో తెలియచేసిందని, దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని 
అన్నారు. దివంగత కల్నల్‌ సంతోష్‌ సతీమణి సంతోషి మాట్లాడుతూ, 
సంతోష్‌బాబు మరణవార్త విని శోకతప్త హృదయాలతో ఉన్న తమ 
కుటుంబాన్ని ప్రభుత్వం ఎంతగానో ఆదుకుందని కృతజ్ఞతలు తెలిపారు. 
హైదరాబాద్‌లో దిగిన క్షణంలోనే మంత్రి కేటీఆర్‌ వచ్చి పరమార్శించి, ధైర్యం 
చెప్పారని, మంత్రి జగదీష్‌రెడ్డి అన్నీ తానై చూసుకున్నారని అన్నారు. 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా తమ ఇంటికి వచ్చి పరమార్శించడం తమకు 
ఎంతో ఊరటనిచ్చిందన్నారు. 5 కోట్ల రూపాయల నగదు సాయం, 
హైదరాబాద్‌లో ఇంటి స్థలం, తమకు (గూప్‌-1 ఉద్యోగమివ్వడం దేశంలో 
ఇంత సహాయం ఏ మిలటరీ అధికారి కుటుంబానికి లభించి ఉండదని 
అన్నారు. ఇక మీదట దేశం మొత్తంలో ఈ స్థాయిలో సహాయం అందుతుందని 


ఆశిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్‌కు, ప్రభుత్వానికి సర్వదా 
కృతజ్ఞతలు అన్నారు. కార్యక్రమంలో ఎంపీలు, 


ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. 


© 


తెలంగాణ | ౩5 | జూలై 2021 


తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేందుకు, అన్నిరకాల వైద్య సేవలను 
మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రశేఖ- 
రరావు చెప్పారు. ఆయన వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ... 
కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 
సహా పలు ఇతర ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచామన్నారు. 
ప్రజలకు ఉచిత వైద్యం కోసం ఇప్పటికే పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్న 
దన్నారు. గత పాలనలో ఆగమైన వైద్య రంగాన్ని అనతి కాలంలోనే ప్రభుత్వం 
పునరుజ్జీవింప చేసిందన్నారు. సామాన్యుడికి వైద్యాన్ని మరింతగా అందుబాటులోకి 
తెచ్చి ఆరోగ్య తెలంగాణను తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో 
ముందడుగు వేస్తున్నదన్నారు. వైద్యంలో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షా 
(డయాగ్నసిస్‌) కేంద్రాలను తెలంగాణలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు 
చేయాలని నిర్ణయించడం రాష్ట వైద్య చరిత్రలో గొప్ప సందర్భమని తెలిపారు. ఇప్పటికే 
పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తిచేసుకుని సిద్ధంగా వున్న 19 కేంద్రాల్లోని డయాగ్గోసిస్‌ 
కేంద్రాలను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. 

మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, జనగాం, ములుగు, 
మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్ధిపేట, నల్లగొండ, ఖమ్మం, 
సిరిసిల్ల, వికారాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌, అదిలాబాద్‌, గద్వాల, అసిఫాబాద్‌ జిల్లాల్లోని 
ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసుకున్న డయాగ్గోసిస్‌ కేంద్రాలను 
ప్రారంభించాలని, ఈమేరకు వైద్య అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ 
సందర్భంగా సీఎం మాట్లాడుతూ... “ప్రజలకు వైద్యం రాను రాను అత్యంత ఖరీదైన 
వ్యవహారంగా మారింది. పేదలకు జబ్బు చేస్తే నయం చేసుకోవడానికి ఆస్తులను 
అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. రోగం కంటే రోగ పరీక్షల ఖరీదు మరీ 
ఎక్కువయింది. రోగ నిర్ధారణ జరగాలంటే రక్తం, మూత్రం వంటి పరీక్షలు 


క ఖ్‌ || 
pe | 3 
1) న అ 
|v 


జరపాల్సిందే. ఈ నడుమ ప్రతి మనిషికి బీపీలు, షుగర్లు 
ఎక్కువయినయి. వాటి పరీక్ష చేయించుకోవాలి. గుందె, కిడ్నీ 
లివర్‌, ఊపిరితిత్తులు, క్యాన్సరు, థైరాయిడ్‌ తదితర జబ్బులకు 
సంబంధించిన పరీక్షలు నిత్వం సామాన్యు లకూ పేదలకు 
అవసరంగా మారినయి. ఈ మధ్యకాలంలో కరోనా వ్యాధి 
ఒకటి కొత్తగా జబ్బుల లిస్టులో వచ్చి చేరింది. దానికీ పలు 
రకాల పరీక్షలు వున్నయి. ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్‌ పరీక్ష 
చేసి మందులు రాస్తడు కానీ పరీక్ష కోసం ఎక్కడికో ప్రయివేట్‌ 
సెంటర్లకు పోయి వేలకు వేలు ఖర్చు తసి పరీక్షలు 
చేయించుకోవాల్సి వస్తున్నది. దీనివల్ల పేదలకు విపరీతమైన 
ఆర్థిక భారం పడుతున్నది. కరోనా నేపథ్యంలో కరోనా నిర్ధారణ 
పరీక్షలు ఇంకా కరోనా చికిత్స కోసం అవసరమైన ఇతర 
పరీక్షల కోసం కూడా పేదలు నానా అవస్థలు పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో.. వైద్యాన్ని అందించడమంటే కేవలం 
డాక్టర్లు మందులు సూదులు మాత్రమే కాదనీ, పరీక్షలు కూడా 
అత్యంత ప్రధాన్యత అంశంగా ప్రభుత్వం భావించింది. ఈ 
మేరకు తక్షణం 19 జిల్లాల్లో డయాగ్నసిస్‌ కేంద్రాలను 
ప్రారంభించాలని నిర్ణయించింది. ఇంకా అవసరమైన చోట్ల 
దశల వారీగా డయాగ్నోసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం..” 
అని సీఎం తెలిపారు. ఇటువంటి ఏర్పాటు ప్రభుత్వ వైద్య 
రంగంలో విప్లవాత్మకమైనదని, పేదల ఆరోగ్యం కోసం 
ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదనేదానికి నిదర్శనమని సీఎం 
అన్నారు. ఇందుకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, 
స్థానిక ప్రజా ప్రతినిధులు, వైద్యశాఖ అధికారులతో 
సమన్వయం చేసుకుని వారి వారి నియోజకవర్గాల్లోని ప్రజలకు 
మెరుగైన వైద్యం అందే విధంగా వ్యవహరించాలని సీవీ 
తెలిపారు. 

కరోనా వంటి ఆపత్మాలంలో ప్రభుత్వం వినియోగంలోకి 
తెస్తున్న డయాగ్నోసిస్‌ సేవలు ప్రజలకెంతో మేలు చేస్తాయ 
న్నారు. ఈ పథకానికి త్వరలోనే మంచి పేరును పెడుతామని 
సీఎం తెలిపారు. ఈ డయాగ్నోసిస్‌ కేంద్రాల్లో మొత్తం 57 
రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సీఎం తెలిపారు. అందులో 
కరోనా పరీక్షలతో పాటుగా రక్త పరీక్ష మూత్ర పరీక్ష సహా 
బీపీ, షుగర్‌, గుండె జబ్బులు, బొక్కల జబ్బులు, లివర్‌, కిడ్నీ 


థైరాయిడ్‌ వంటి వాటికి సంబంధించిన ఎక్స్‌ రే బయోకెమిస్ట్రీ 
పాథాలజీకి సంబంధించిన పలు పరీక్షలు వుంటాయని తెలిపారు. సాధా 
రణ పరీక్షలే కాకుండా, అత్యంత అరుదుగా చేసే ఖరీదుతో కూడుకున్న 
ప్రత్యేక పరీక్షలను కూడా పూర్తిగా ఉచితంగా చేసి తక్షణమే 
రిపోర్టులిస్తారని సీఎం తెలిపారు. నిర్ధారించిన రిపోర్టులను ఆయా 
రోగుల సెల్‌ ఫోన్లకు మెసేజీల రూపంలో పంపించే ఏర్పాట్లను కూడా 
ప్రభుత్వం చేసిందన్నారు. ఈ కేంద్రాల్లో పరీక్షలకోసం ప్రభుత్వం 
ఏర్పాటు చేస్తున్న పరీక్షా యంత్రాలన్నీ అత్యంత అధునిక సాంకేతికతతో, 
స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ టెక్నాలజీతో, ఖరీదైన యంత్రాలని సీఎం అన్నారు. 
ఇటువంటి పరీక్షా యంత్రాలు పెద్ద పెద్ద కార్పోరేట్‌ దవాఖానాల్లో గాంధీ, 
ఉస్మానియా, నిమ్స్‌ వంటి (ప్రతిష్టాత్మక ప్రభుత్వ దవాఖానాలల్లో మాత్రమే 
అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా వైద్యం 
అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా వీటిని ఏర్పాటు 
సందని సవం స్పష్టం చేశారు. 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాగ్నసిస్‌ కేంద్రాల్లో ఫుల్లీ (fly) ఆటోమేటిక్‌ 
క్లినికల్‌ కెమిస్ట్రీ అనలైజర్‌, ఫుల్లీ ఆటోమేటిక్‌ ఇమ్యునో అస్సే అనలైజర్‌, ఫైవ్‌ పార్ట్స్‌ 
సెల్‌ కౌంటర్‌, ఎలీసా రీడర్‌ అండ్‌ వాషర్‌, ఫుల్లీ ఆటోమేటిక్‌ యూరిన్‌ అనలైజర్‌ 
వంటి అత్యాధునిక సాంకేతికతో కూడిన రోగ నిర్ధారణ పరీక్షా యంత్రాలు న్నాయని 
వివరించారు. వీటితో పాటుగా ఈసీజీ, టుడీ ఈకో, ఆట్టాసౌండ్‌, డిజిటల్‌ ఎక్స్‌ రే 
వంటి ఇమేజింగ్‌ పరీక్షా యంత్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇవి అత్యంత 
సామర్థ్యంతో కూడుకుని అత్యంత వేగంగా రిపోర్టులందిస్తాయన్నరు. 

పైన తెలిపిన పరీక్షల తీరును అనుసరించి ఒక్కో యంత్రం, గంటకు 400 
నుంచి 800 రిపోర్టులను అత్యంత ఖచ్చితత్వంతో అందచేస్తాయని తనకు 
వైద్యాధికారులు తెలిపారని సీఎం అన్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ఏర్పాటు 
చేసిన అత్యాధునిక యంత్రాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మంది పేదలకు 
రోగ నిర్ధారణలు శస వైద్య సేవలందించగలుగుతామని సీఎం తెలిపారు. వీటితో 
పాటు, అందు బాటులో లేని చోట్ల సీటీ స్మానింగ్‌ యంత్రాలను కూడా దశలవారీగా 
ఏర్పాటు చేస్తా మని సీఎం తెలిపారు. ఈ పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మేరకు 
పాథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, రేడియాలజిస్టులు, స్‌ పరీక్షలను 
నిర్వహించేందుకు అర్హులైన ఇతర సాంకేతిక సిబ్బందిని కూడా ప్రభుత్వం 
అందుబాటులో వుంచిందని సీఎం తెలిపారు. “వైద్య అవసరాల కోసం నాలుగు 
రకాల ఖర్చులుంటయి. దవాఖానకు పోవడానికి రవాణా ఖర్చు, పోయినంక డాక్టర్‌ 
ఫీజు, మందులు, పరీక్షల ఖర్చు, ఇన్‌ పేషెంట్‌గా షరీఖ్‌ కావాలంటే ట్రీట్మెంట్‌ 
ఖర్చు, రోగం నయమయినంక తిరిగి ఇంటికి పోవాలంటే మల్లా రవాణా ఖర్చు, 
ఒక వేల చనిపోతే వారి పార్ధివ దేహాన్ని తరలించ డానిక అదో ఖర్చు ఇన్ని తీర్ల 
ఖర్చులుంటయి” అని సీఎం వివరించారు. 

ఈ ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తూ ప్రభుత్వ దవాఖానాలలో పూర్తి ఉచితంగా 
సామాన్యులకు వైద్య సేవలందిస్తున్నదని సీఎం తెలిపారు. ఎమర్జెన్సీ సమయాల్లో 
దవాఖానకు తీసుకుపోవడానికి (108 నెంబర్‌ అంబులెన్సులు) 428 వాహనాలను 
నిరంతరం నడుపుతున్నదని తెలిపారు. బాలింతలు తల్లీ బిడ్డల రక్షణ రవాణా కోసం 
అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటికే 300 వాహనాలను ఏర్పాటుచేసి వైద్యాన్ని 
అందిస్తున్నదని అన్నారు. బాలింతలను దవాఖానాలో చేర్చడం నుంచి తిరిగి 
ప్రసవానం తరం తల్లీ బిడ్డలను ఇంటివద్దకు సురక్షితంగా చేర్చే వరకు అమ్మఒడి 
వాహనాలు అందుబాటులో ఉంటున్నాయన్నారు. 

ఇప్పటికే అన్ని రకాలుగా వైద్య సేవలను అందిస్తున్న నేపథ్యంలో కీలకమైన 
రోగ నిర్ధారణ పరీక్షల కోసం కూడా 19 కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా 


పేదలకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం 


సంగారెడ్డిలో జిల్లా కేంద్ర దవాఖాన 
ప్రాంగణంలో రూ. 2.50 కోట్లతో ఏర్పాటుచేసిన 
తెలంగాణ డయాగ్నస్టిక్‌ హబ్‌ (టీ-హబ్‌), 
రూ. 1.60 కోట్లతో ఏర్పాటుచేసిన ఆర్టీపీసీఆర్‌ 
సెంటర్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ప్రారంభిం 
చారు. అనంతరం మాట్లాడుతూ.. త్వరలో మరిన్ని 
జిల్లాల్లో డయాగ్నస్టిక్‌ హబ్‌లు ప్రారంభించనున్నట్టు 
తెలిపారు. డయాగ్నస్టిక్‌ సెంటర్లో త్వరలో 
రేడియాలజీ సేవలను అందుబాటులోకి తీసుకు 
రానున్నట్టు ప్రకటించారు. 


ప్రారంభించాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. మండల 
కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాల్లో చికిత్స 
చేయించుకున్న రోగికి స్వయంగా ఈ డయాగ్నోసిస్‌ 
కేంద్రాలకు వెల్లలేని పరిస్థితులుంటాయని సం అన్నారు. 
ఇటువంటి సందర్భంలో సంబంధిత వైద్యుని సిఫారసు కు 
రకు, రోగ నిర్ధారణ పరీక్షల కోసం పరీక్షా సాంపిల్‌ను 
ప్రభుత్వమే దగ్గరలో వున్న కేంద్రానికి పంపి పరీక్షలు 
నిర్వహించి సత్వరమే రిపో ర్డులు ఇచ్చే విధంగా డయాగోసిస్‌ 
కేంద్రాల్లో, పేదల సౌక ర్యార్థం ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని 
సీఎం అన్నారు. 


ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలు 


ముఖ్యమంత్రి ౩. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు 
రాష్ట్రంలో 12 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ దవాఖా 
నాలలో రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు (డయాగ్నస్టిక్‌ 
సెంటర్లు) ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ 
రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలన్నింటిలో కూడా 57 రకాల 
వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్‌, 
సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, 
ఖమ్మం, వికారా బాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, 
జోగులాంబ గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో 
డయాగ్నస్టిక్‌ సెంటర్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక 
ప్రజాప్రతినిధులు, అధికారు లతో కలిసి (ప్రారంభించారు. 
ఈ కేంద్రాల ద్వారా రక్త, మల, మూత్ర పరీక్షలతోపాటు వీటికి 


తెలంగాణ | ౩7 | జూలై 2021 


అనుబంధంగా ఉండే సుమారు 100 రకాల పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. 
కాలేయం, మూత్రపిండాలు, థైరాయిడ్‌, రక్తంలో కొలెస్టాల్‌, షుగర్‌, కీళ్ల వాతం 
తదితర పరీక్షలూ చేస్తారు. ఇందుకు అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రయోగశాలలు 
ఏర్పాటుచేశారు. పరీక్షల తీరును అనుసరించి ఒక్కో యంత్రం రోజుకు 400 నుంచి 
800 రిపోర్టులను అత్యంత కచ్చితత్వంతో అందజేస్తుందని వైద్యాధికారులు తెలిపారు. 
నమూనాలు సేకరించే సమయంలో పూర్తిస్థాయిలో ఆన్లైన్‌ విధానాన్ని అను సరిస్తారు. 
ఈ కేంద్రాలన్నింటిలో కూడా ఫోన్‌నంబర్‌ ఆధారంగా ఫలితాలను తెలుసు కోవడం 
సాధ్యం అవుతున్నది. ఈ డయాగ్నఫ్టిక్‌ సెంటర్లలో ఉచితంగా పరీక్షలు 
అందుబాటులోకి రావడం వల్ల వైద్య ఖర్చులు తగ్గనున్నాయి. పరీక్షా కేంద్రానికి 
వెళ్లలేని వారి నుంచి పీహెచ్‌ సీ లోనే నమూ నాలను సేకరించి ఆయా కేంద్రాలకు 
పంపిస్తారు. ఫలితాలు రాగానే పీహెచ్‌సీ ల్లోనే చికిత్స అందిస్తారు. 

రాష్ట్రవ్యాప్తంగా కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబుల 
ద్వారా ప్రజారోగ్యం మరింత మెరుగుపడ నున్నదని 
వైద్యవర్గాలు అభిప్రాయపడుతున్నాయి 


సర్మారు దవాఖానలపై నమ్మకం 


మహబూబ్‌ నగర్‌ ప్రభుత్వ జనరల్‌ 
దవాఖానలో తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ను 
ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆల 
వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి 
మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించారు. అనంతరం 
మంత్రి మాట్లా డుతూ.. డయాగ్నస్టిక్‌ సెంటర్లో అన్ని 
రకాల సౌకర్యాలు కల్పించి కార్పొరేట్‌ స్థాయిలో 
తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కేంద్రంలో గంటకు 1,200 
పరీక్షలు అవుతాయని, 57 రకాల పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చని తెలిపారు. 


సీఎం నిర్ణయం నిరుపేదలకు వరం 


గద్వాలలోని జిల్లా దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్న స్టిక్‌ కేంద్రాన్ని 
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఎంపీ రాములు, జద్పీనైర్‌ పర్సన్‌ 
సరిత, ఎమ్మెల్సీ ఎస్‌ వాణీదేవి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌ రెడ్డి, అబ్రహంలతో కలిసి 
ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... డయాగ్నస్టిక్‌ సెంటర్లో ఉ 
చితంగా 57 రకాల పరీక్షలు చేస్తారని, ఇది పేదలకు వరమని చెప్పారు. 
వైద్యారోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులకు సీఎం కేసీఆర్‌ [శ్రీకారం చుట్టారన్నారు. 


ప్రజారోగ్యంలో మనమే టాప్‌ 


నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో డయాగ్నస్టిక్‌ సెంటర్‌ను విద్యుత్తుశాఖ 
మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 
ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైన ప్రభుత్వ దవాఖానలను నేడు కార్పొరేట్‌కు దీటుగా 
తీర్చిదిద్దారని తెలిపారు. పేదలకు గుదిబండగా మారిన గుండె నొప్పి, క్యాన్సర్‌ 
లాంటి వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొంది 
స్తున్నారని వివరించారు. 


ఉచితంగా రోగ నిర్ధారణ టెస్టులు 


రోగనిర్ధారణ కోసం పేదలు ఇక (ప్రైవేటు ల్యాబ్ల చుట్టూ తిరగాల్సిన అవసరం 
లేదని, 57 రకాల పరీక్షలు ప్రభుత్వ దవాఖానల్లోని డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో ఉ 
చితంగా నిర్వహించనున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ 


తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో, 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రధాన దవాఖాన ఆవరణలో 
ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్‌ సెంటర్లను పువ్వాడ అజయ్‌ 
కుమార్‌ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన 
మాట్లాడుతూ.. రోగ నిర్ధారణ కోసం నమూనాలను ఇంటి 
వద్దే సేకరించనున్నట్టు చెప్పారు. 


పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం 


ఆదిలాబాద్‌లోని రిమ్స్‌, నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని 
దవాఖానలో డయాగ్గస్టిక్‌ కేంద్రాలను దేవాదాయశాఖ మంత్రి 
ఆల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా 
ఆయన మాట్లాడుతూ... ఈ కేంద్రాల్లో కరోనా పరీక్షలతో 
పాటు రక్త, మూత్ర పరీక్ష బీపీ, షుగర్‌ తదితర 57 
రకాల పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపారు. 
అనంతరం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ప్రధాన 
దవాఖానలో జిల్లాలోని వివిధ పీహెచ్‌ సీల 
నుంచి రక్తనమూనాలను సేకరించే ఐదు 
వాహనాలను మంత్రి ప్రారంభించారు. 


ఒకేదగ్గర అన్ని పరీక్షలు 


నిరుపేదలకు ఉచితంగా 57 రకాల వైద్య 
పరీక్షలను ఒకే దగ్గర జరిపించేలా సీఎం కేసీఆర్‌ 
డయాగ్నస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారని కుమ్రం భీం 
ఆసిఫా బాద్‌ జడ్సీ ఛైర్‌పన్‌ కోవ లక్ష్మి అన్నారు. జిల్లా 
కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో నిర్మించిన 
డయాగ్నస్టిక్‌ సెంటర్‌ను కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, ఎమ్మెల్యేలు 
ఆత్రం సక్కు కోనేరు కోనప్పతో కలిసి ఆమె ప్రారంభించారు. 


మౌలిక వసతులతో బలోపేతం 


మౌలిక వసతుల కల్పనతో రాష్ట్రంలోని ప్రభుత్వ 
దవాఖానలు బలోపేతం అవుతున్నాయని గిరిజన, స్తీ శిశు 
సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ములుగు 
ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్‌ సెంటర్‌ను 
ఎంపీ కవిత, జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ తో కలిసి 
ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ... బడ్జెట్‌ కంటే 
అదనంగా 10 వేల కోట్లను ఆరోగ్య రంగానికి ఖర్చు పెట్టడం 
ద్వారా వైద్యరంగం దశ మారనున్నదని చెప్పారు. 


కార్పొరేటుకు దీటుగా వైద్యం 


వికారాబాద్‌ సివిల్‌ దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్న 
స్టిక్‌ సెంటర్‌ను విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రారంభిం 
చారు. అనంతరం మాట్లాడుతూ... చికిత్స కంటే వ్యాధి 
నిర్ధారణ పరీక్షలకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ఈ 
నేపథ్యంలోనే పేదలకు మేలు కోసం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ 
దవాఖానల్లోనే డయాగ్నస్టిక్‌ సెంటర్లను ఏర్పాటుచేశారని 


చెప్పారు. టీ 


తెలంగాణ | ౩8 | జూలై 2021 


ప్రాజెక్టులతో 
చెరువుల 
అనుంసంధానం 


ఆ శ్రీధర్‌ రావు దేశ్‌పాండే 


(గత సంచిక తరువాయి) 


మిషన్‌ కాకతీయ కింద పునరుద్దరణ జరిగిన 
చెరువులు, ఆనకట్టలు, చెక్‌ డ్యాంలకు వర్షాలు 
వచ్చినారాకున్నాని కరంగా నీటి సరఫరా జరగాలన్న 
ఉద్దేశ్యంతో ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానం 
చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రాజెక్టుల 
పరిధిలోకి వచ్చే అన్ని చెరువులను నింపడం ప్రథమ 
ప్రాధాన్యతగా ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. 
సుమారు 4000ల కొత్తతూములని నిర్మించ డానికి 
ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో సుమారు 
3000 తూముల నిర్మాణం పూర్తి అయ్యింది. మిగతావి 
పురోగతిలో ఉన్నాయి. చెరువులను ప్రాజెక్టులతో అను 
సంధానం చేయడం వలన ప్రాజెక్టుల ద్వారా వాటి 
పరిధిలో ఉన్న వందలాది చెరువులను సంవత్సరానికి 
రెండు సార్లు నింపడం జరుగుతున్నది. వివిధ 
ప్రాజెక్టుల ద్వారా నింపడానికి ప్రతిపాదించిన చెరువుల 
సంఖ్య: కాళేశ్వరం-842, నిజాంసాగర్‌-3183, 
అలీసాగర్‌-84, గుత్స- 68, చౌటుపల్లి హనుమంత 
రెడ్డి ఎత్తిపోతల పథకం-28, శ్రీరాంసాగర్‌-1304, 
కడం-115, సదర్‌ మాట్‌ ఆనకట్ట-8, శీరాంసాగర్‌ 
రెండోదశ -843, ఎల్లంపల్లి-122, (శ్రీ రాజారాజేశ్వర 
జలాశయం(1౧౧-96, (శీరాంసాగర్‌ వరద కాలువ 
-18, దేవాదుల-805, భక్తరామదాసు ఎత్తిపోతల 
పథకం-172, జూరాల-185, నెట్టెంపాడు-103, 
రాజోలిబండ-9, ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్‌ఎల్‌బిసి- 
241, నాగార్జున సాగర్‌-574, కోయిల్‌ సాగర్‌-107, 
కల్వకుర్తి -40, భీమా-143, మూసి-49, ఆసిఫ్‌ 
నహర్‌-63, పిల్లాయిపల్లి కాలువ-19, రామ డుగు- 
4, కౌలాస్‌ నాలా-14, పోచారం-24, సుద్దవాగు- 
14, వట్టివాగు-8, కొమురం భీం-13, పీపీ రావు- 
1, చెలిమెల వాగు- 1, గొల్లవాగు-14, స్వర్ణ-?/, 
తాలిపేరు-17, మత్తడివాగు- 2, నల్లవాగు-9, 
శనిగరం-6, డిండి -7, వనదుర్గా (ఘన్‌పూర్‌ 


సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణ: లక్ష్యాలు 


గత ఆరు సంవత్సరాలుగా సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావడంలో, 
మిషన్‌ కాకతీయ చెరువుల పునరుద్దరణలో సాగునీటి శాఖ ఇంజనీర్ల (శ్రమను 
ముఖ్యమంత్రి కెసిఆర్‌ గుర్తించారు. సాగునీటి రంగం అభివృద్ది టనే రాష్ట 
సమగ్రాభివృద్ది ఆధారపడి ఉన్నదన్న వాస్తవం కేసిఆర్‌ కు తెలుసు. ఇటీవల జరిగిన 
ఒక సమీక్షా సమావేశంలో ఇంజనీర్ల పాత్ర గురించి ఆయన వెలుబుచ్చిన 
అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. “మీరు ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. 
తెలంగాణ పట్ల ఉమ్మడి రాష్ట్ర పాలకుల వివక్షా పూరిత విధానాలను చూశారు. 
తెలంగాణ ఉద్యమంలో మీరు చురుకైనా పాత్ర పోషించారు. ఇప్పుడు తెలంగాణ 
పునర్నిర్మాణంలో చురుకుగా పాల్గొంటున్నారు. మీకు అన్నీ తెలుసు. మీరే రాష్ట్రానికి 
దీపధారులు (70/00 Bearers). మీరు నీళ్లు ఇస్తేనే రాష్టం అన్నీ రంగాల్లో 
వికాసం చెందుతుంది.” ఇంజనీర్ల శ్రమను ఈ రకంగా గుర్తించిన ముఖ్యమంత్రి 
మరొకరు మా అనుభవంలో ఎవరూ లేరు. ఆయన అక్కడితోనే ఆగలేదు. 
ముఖ్యమంత్రి సాగునీటి శాఖను పునర్‌ వ్యవస్థీకరించి కొత్త రూపాన్ని ఇచ్చారు. 

రాష్ట్రంలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను, ఎత్తిపోతల పథకాలను, 
చెరువులను, చెక్‌ డ్యాంలను, చిన్న ఎత్తిపోతలను తదితర అన్నీ సాగునీటి వనరులని 
ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చారు. రాష్ట్రాన్ని 19 ప్రాదేశిక యూనిట్లుగా 
విభజించి ఒక్కొక్క యూనిట్‌కు ఒక చీఫ్‌ ఇంజనీర్‌ను నియమిం చారు. వీటన్నిటిని 
సమర్థవంతంగా నిర్వహించ డానికి ఒక ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ను నియ మించారు. 
సాగునీటి శాఖలో అవసర మైన ఇంజనీర్లు, ఇతర ఉద్యోగుల నియమకానికి 
కూడా ముఖ్యమంత్రి అంగీకరించారు. సాగునీటి వనరుల నిర్వాహణకు డిఇఇ 
స్థాయి నుంచి ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ స్థాయి వరకు అధికారు లకు ఆర్థికపరమైన 
అధికారాలు కట్టబెట్టారు. వారు అత్య వసర పనులను చేపట్టడానికి వారికి 
నిర్దేశించిన పరిమి తుల మేరకు పరి పాలనా అనుమ తులు ఇవ్వవచ్చు. ఇందుకు 
ప్రభుత్వం ఏటా 280 కోట్ల నిధులను ప్రాజెక్టుల నిర్వాహణకు కేటాయించారు. 
ముఖ్యమంత్రిగారు ఆశించి నట్టుగా నూతన జవ సత్వాలతో సాగు నీటి శాఖ ఒక 
వైబ్రాంట్‌ డిపార్ట్మెంట్‌ (VibrantDepartment) మార బోతున్నది. రాష్ట 
రైతాంగానికి ఉన్నతమైన సేవలు అందించడానికి సిద్దం అవు తున్నది. అసెంబ్లీలో 
కెసిఆర్‌ తన ప్రసం గంలో ప్రస్తావించిన జలవనరుల అభివృద్ది విధానం అమలు 
అయిన తర్వాత గడచినర ఏండ్లలో సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం 
సాధించిన ఫలి తాలు, విజయాలు ఈ విధంగా ఉన్నాయి. 


6. రాష్ట్రంలో తాగునీటి కల్పన : 


రాష్ట్రంలోనిఅన్నీగ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటికి స్వచ్చమైన తాగునీటిని 
నల్లా ద్వారా అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన పథకం మిషన్‌ భగీరథ. 
మిషన్ఫగీరథ కోసం రాష్ట్రంలో ఉన్న అన్నీ జలాశయాల్లో 10 శాతం నీటిని 
కేటాయించిది ప్రభుత్వం. గోదావరి బేసిన్లో 82.58 టిఎంసిలు, కృష్ణా బేసిన్‌ 
లో 23.44 టిఎంసిలు మిషన్‌ భగీరథ పథకానికి ప్రభుత్వం కేటాయిం చింది. 
ఇవి రాష్ట్రానికి ట్రిబ్యునల్స్‌ ద్వారా కేటాయించిన నీటిలో నుంచే తాగునీటికి 
వినియోగించడం జరుగు తున్నది. జలాశయాల్లోనిర్ణీత కనీస మట్టాలను 
తప్పనిసరిగా కాపాడాలని ప్రభుత్వం ఆదేశిం చింది. మిషన్ఫగీరథ పూర్తి అయి 
దేశ వ్యాప్తంగా గొప్ప పథకంగా ప్రశంసలు అందుకున్నది. ఎన్నోపురస్మాలను 
అందుకున్నది. దేశంలో వంద శాతం గ్రామాలకు సురక్షిత తాగునీటి సౌకర్యం 
కల్పించిన రాష్టం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 


తెలంగాణ | ౩9 | జూలై 2021 


1. తెలంగాణ ఏర్పాటు తర్వాత పూర్తి అయిన ప్రాజెక్టుల వివరాలు: 


రాజీవ్ఫీమా ఎత్తిపోతల పథకం, కోయిల్ఫాగర్‌, తుమ్మిళ్ళ 
ఎత్తిపోతల పథకం (11 నెలల్లో పూర్తి అయ్యింది), భక్తరామదాసు 
ఎత్తిపోతల పథకం (10 నెలల్లో పూర్తి అయ్యింది), శ్రీరామ్సాగ 
రెండోదశ, మిడ్మానేరు జలా శయం, గోదావరి నదిపై కాళేశ్వరం 
ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మిబ్యారేజి (మేడిగడ్డ), సరస్వతి 
బ్యారేజి (అన్నారం), పార్వతి బ్యారేజి (సుందిళ్ల), లక్ష్మి, సరస్వతి, 
పార్వతి పంప్‌ హౌజ్‌లు, 18.5 కిమీ (గ్రావిటి కాలువ, నంది, 
గాయత్రి భూగర్భ పంప్‌ హౌజ్‌లు, కాళేశ్వరం లింక్‌-2లో 10 
మీ వ్యాసం కలిగిన జంట సొరంగాలు, అన్నపూర్ణ, రంగనాయక 
సాగర్‌ కొంద పోచమ్మ సాగర్‌ జలాశయాలు, వాటి అనుబంద 


2. పాక్షికంగా పూర్తి అయి ల 


పంప్‌ హౌజ్‌లు, (శీరాంసా గర్పునరు జ్లీవనపథకం, బాగారెడ్డి 
సింగూరు కాలువలు - సిలారు రాజనరసింహ ఎత్తిపోతల 
పథకం, అలిసాగర్‌ ఎత్తిపోతల పథకం, గుత్స ఎత్తిపోతల 
పథకం, కిన్నెర సాని కాలువలు, గొల్లవాగు, పాలెంవాగు, 
ర్యాలివాగు, గడ్డెన్న సుద్ద వాగు, చౌటుపల్లి హనుమంత్రెడ్డి 
ఎత్తిపోతల పథకం, మత్తడివాగు, గూడెం ఎత్తిపోతల పథకం, 
ఎన్టీఆర్‌ కాలువ (బేతుపల్లి వరద కాలువ), గట్టుపొడిచిన వాగు, 
దేవాదుల ప్రాజెక్టు కింద 6 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు 
సరఫరాను సుస్థిరం చేయడానికి ఉద్దేశించిన సమ్మక్కసాగర్‌ 
బ్యారేజి (తుపాకులగూడెం). 


3. ప్రాజెక్టులకింద, చెరువుల కింద అభివృద్ది అయిన ఆయకట్టు వివరాలు 


ఆయకట్టుకు సాగునీరు 
అందిస్తున్న ప్రాజెక్టులు: ప్రాజెక్టు కేటగిరి | కొత్త ఆయకట్టు | ఆయకట్టు స్థిరీకరణ కొత్త ఆయకట్టు ఆయకట్టు స్థిరీకరణ 
గోదావరిబేసి వ కాళేశ్వరం, లక్షల ఎకరాలు లక్షల ఎకరాలు లక్షలఎకరాలు లక్షలఎకరాలు 

దేవా దుల, యెల్లంపల్లి ఎత్తిపోతల సంవత్సరం 2004-2014 20014-20 
పథకం, (శ్రీరాంసాగర్‌ వరద కాలువ, _ మేజర్‌ 5.39 0.93 11.37 15.24 
కొము రం భీమ్‌బీ కృష్ణాబేసిన్లో మీడియం 0.32 0.00 0.58 0.00 
ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్‌ఎల్‌బిసి, _ మైనర్‌ 0.00 0.00 0.60 15.05 
మహాత్మా గాంధి కల్వకుర్తి, జవాహర్‌ ట్రీఎస్‌ఐడీసీ 0.00 0.00 1.26 0.27 
నెట్టెం పాడు, కోయిల్‌ సాగర్‌ మెత్తం 5.71 0.93 13.81 30.56 


ఎత్తిపోతల పథకాలు. 


4. ప్రాజెక్టులపై నిధుల ఖర్చు: 

తెలంగాణ ఏర్పాటు తర్వాత సాగునీటి కల్పనకై (ప్రాజెక్టులను పూర్తి 
చేయడానికి, చెరువుల అభివృద్ది కోసం ప్రభుత్వం రూ. 1,07,315 కోట్లు 
ఖర్చు చేసింది. సాగునీటి రంగంపై ఇంత పెద్ద ఎత్తున నిధులను వెచ్చించడం 
దేశంలోనే ఇది ఒక చరిత్ర. ఉమ్మడి రాష్టంలో 2004 -14 మధ్యన పదెండ్లలో 
తెలంగాణ ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చు కేవలం రూ. 55 వేల కోట్లు మాత్రమే. 


5. పెరుగుతున్నసాగు విస్తీర్ణం : 


తెలంగాణ రాష్టం ఏర్పడిన నాటి 
నుంచి సాగునీటి రంగంలో ప్రభుత్వం 
అమలు చేస్తున్న కార్యక్రమాల వలన 
సాగులోనికి వస్తున్నభూవిస్తీర్ణం క్రమంగా 
పెరుగున్నది. సాగు విస్తీర్ణం పెరుగుదల 
వివరాలు లక్షల ఎకరాలలో 


భారీం + మధ్యతరహాం + చెరువులు 
వానాకాలం | యాసంగి మొతం 
(ఖరీఫ్‌) (రజీ) క 
25.05 22.783 47.78 
19.75 22.04 41.79 
34.39 13.76 48. 14 
83.24 33.44 66. 68 
52.00 37.46 89.46 


తెలంగాణ | 40 | జూలై 2021 


ఆనకట్ట)-31, కోటిపల్లి వాగు-20, బొగ్గులవాగు-2, చిన్నకాళేశ్వరం-6, 
మంథని ఎత్తిపోతల పథకం-2, గూడెం ఎత్తిపోతల పథకం -80, బేటుపల్లి 
వరద కాలువ-50, మొత్తం 6138. రాబోయే సంవత్స రాలలో ఈ చెరువుల 
సంఖ్య మరింత పెరగ నున్నది. ఇవి కాక రాష్ట్ర వ్యాప్తంగా మానేరు, హల్టీ, 
కూడవెల్లి, మున్నీరు, ఆకేరు, స్వర్ణ తదితర నదులు వాగులపై నిర్మించిన 
వందలాది చెక్‌ డ్యాంలను, కత్వాలను కూడా నింపడం జరిగింది. 


కాలువల ఆధునికీకరణ స్ట 

ఉమ్మడిరాష్ట్రంలో పూర్తి అయిన ప్రాజెక్టులకాలువల వ్యవస్థ నిర్వాహణను 
గాలికి వదిలేసిన కారణంగా కాలు వలన్నీ పూడికతో నిండిపోయినాయి, 
చెట్లు మొలిచి పగుళ్లు ఏర్పడినాయి. కాలువలపై కట్టడాలు కూలి 
పోయినాయి. (ప్రతిపాదిత ఆయకట్టుకు నీరు సరఫరా చేయలేని స్థితి 
నెలకొన్నది. ప్రతిపాదిత ఆయకట్టుకు, వాస్తవ ఆయ కట్టుకు తేడా 40% 
తగ్గుదల ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ గ్యాప్‌ పూరించడానికి 
ప్రభుత్వం ప్రాజెక్టుల కాలువల వ్యవస్థను ఆధునీకరించడానికి నిధులు 
మంజూరు చేసింది. (శీరాంసాగర్‌, నాగార్జునసాగర్‌, నిజాంసాగర్‌, రాజోలి 
బండ, వనదుర్గా ప్రాజెక్ట్‌ (ఘన్‌ పూర్‌ ఆనకట్ట), సదర్‌ మాట్‌ ఆనకట్ట, మూసి, 
సాత్నాలా, చెలిమెలవాగు, స్వర్ణ, పాలేరు పాత కాలువ, నల్లవాగు, శనిగరం 
ప్రాజెక్టుల కాలువల ఆధునీకీకరణ పనులను పూర్తి చేసింది తెలంగాణ 
ప్రభుత్వం. ఆధునీకీకరణ అవసరమైన అన్నిప్రాజెక్టులని దశల వారీగా పూర్తి 
చేయడం జరుగుతుంది. 


ఉపసంహారం : 


తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా గడచిన 
ఐదేండ్లలో సాగునీటి రంగంలో గొప్ప విజయాలు చేకూరినాయి. తెలంగాణా 
ప్రజలసాగునీటి ఆకాంక్షలు నెరవేరే దారిలో ప్రాజెక్టుల పురోగతి సాగుతున్నది. 
తెలంగాణా కోటి ఎకరాల మాగాణంగా మారడానికి ఎంతో కాలం పట్టదు. 
గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దశనంలో సాగునీటి శాఖ ముందుకు 
సాగుతున్నది. మానవాభివృద్ది సూచికలలో అగ్రగామిగా నిలచింది. ఈ 
సందర్భంలో 2011 లోజాతీయ అభివృద్ధి మండలి (National Develop- 
ment Council) తమ పదకొండవ ప్రణాళికా నివేదికలో కొత్త రాష్ట్రాలైన 
ఉత్తరాఖండ్‌, ర్వూర్ధండ్‌, ఛత్తీస్‌ఘర్‌లు తమ మాతృ రాష్ష్రాలతో పోల్చినప్పుడు 
Gross State Domestic Product పెరుగుదలపై ఈ విధంగా 
వ్యాఖ్యానించింది. 

“అభివృద్ధి చెందడానికి కావలసిన వనరులు, శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ 
అవి అణిగిపోయి ఉండటం వలన ఈ ప్రాంతాలు వెనుకబడి పోయినాయి. 
ఈ (ప్రాంతాలు రాష్ట్రాలుగా ఏర్పడగానే వీటిల్లోని సహజంగా నిబిడీకృతమై 
ఉన్న సమస్త సృజనాత్మక శక్తులు వికాసం చెంది ప్రజలని కార్యోన్ముఖులని 
కావించాయి.తమ ప్రాంత అభివృద్దికి ప్రణాళికా బద్దమైన పరిపాలనా కూడా 
బయటి పెట్టుబడులని రాష్ట్రంలోకి ఆకర్షించి ఆర్థిక ప్రగతికి దోహదం చేసి 
ఉంటుంది. వనరుల వినియోగం కూడా అందుకు ఊతం ఇచ్చింది.” ఈ 
వ్యాఖ్యానం తెలంగాణకూ అక్షరాలా వర్తిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తన 
శక్తి సామర్థ్యాలను, ప్రకృతి వనరులను, మానవ నిర్మిత వనరులను అత్యంత 
సృజనాత్మకంగా వినియోగం చేస్తున్నది. సాగునీటి రంగం అపూర్వంగా 
వికాసం చెంది రాష్ట సమగ్రాభివృద్దికి దోహదం చేస్తున్నది. అందుకు 
ముఖ్యమంత్రి కెసిఆర్‌ దార్శనికత, సంకల్ప బలం తోడయ్యింది. గత 6 ఎండ్లలో 


7 రాష్టంలో భూగర్భ జలాల వృద్ది : 

తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్టంలో భూగర్భ జలాల 
వృద్దిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని 
భూగర్భ జల శాఖ వారి అధ్యయనంలో తేలింది. రాష్టంలో 
భూగర్భ జల మట్టం పెరుగుదల గత ఏడాదితో పోలిస్తే 
ఆశాజనంగా ఉన్నదని వారు తాజా నివేదికలో 
పేర్కొన్నారు. మొత్తం2019 ఏప్రిల్‌ నేలతో పోలిస్తే రాష్టం 
సగటున 8.09 మీ పెరుగుదల నమోదు అయ్యింది. 
అత్యధికంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో 6.03 మీ 
పెరుగుదల నమోదు అయ్యింది.. భూగర్భ జల మట్టాలు 
గణనీయంగా పెరిగిన కొన్నిజిల్లాల సమాచారం ఈ 
విధంగా ఉన్నది. 


8. సాగునీటి శాఖలో ఆస్తుల ఇన్వెంటరీ : 


సాగునీటి శాఖలో ఉన్నభూములు, ఇతర ఆస్తుల 
వివరాలను క్రోడీకరించడం జరిగింది. గత 60 ఏండ్లుగా 
ప్రాజెక్టుల కోసం, కాలువల కోసం, ఇతరత్రా వినియోగం 
కోసం సాగునీటి శాఖ సేకరించిన సుమారు 12.80 లక్షల 
ఎకరాలను రెవెన్యూ శాఖ ద్వారా సాగునీటికి శాఖకు 
బదలాయించే బృహత్తర కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తి 
చేసింది. వీటితోపాటు సాగునీటిశాఖ సమస్తవివరాలను 
క్రోడీకరించి ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ సిస్టం వెబ్‌సైట్లో పొందు 
పరచింది. రాష్టంలో125 జలాశయాలు,8661 కిమీ 
(పరాన రాలువలు ఏర ము డిస్టిబ్యూటరీలు, 
17,721 కిమీ మైనర్లు,910 కి మీ పైపులు, 125 మేజర్‌ 
ఎత్తిపోతలు 20 మధ్యతరహా ఎత్తిపోతలు, 13 చిన్న తరహా 
ఎత్తిపోతలు, 38,510 చెరువులు, కుంటలు, 8021 చెక్‌ 
డ్యాంలు, ఆనకట్టలు, 175కిమీ సొరంగాలు, కాలువల 
మీద 1,26,477 స్టక్చర్లు, 108 విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, 64 
రెయిన్‌ గేజులు,21 రివర్‌ గేజులు ఉన్నాయని ఇన్వెంటరీలో 
నమోదు చేశారు. 


ప్రభుత్వం చేసిన పనులు ప్రజల అనుభవంలోకి 
వస్తున్నాయి. రాబోయేమూడు నాలుగు ఏండ్లలో ప్రభుత్వం 
పాలమూరు రంగారెడ్డి, డిండీ, సీతారామ తదితర అన్ని 
ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రణాళికాబద్దంగా 
ముందుకు సాగుతున్నది. త్వరలోనే “మా తెలంగాణ కోటి 
ఎకరాల మాగాణం” అన్న ఉద్యమ నినాదం నిజం 
కాబోతున్నది. ఈ సాగునీటి పథకాలన్నీరాష్ట సమగ్ర ఆర్థిక 
ప్రగతికి దోహదం చేస్తాయి. 


తెలంగాణ | 41 | జూలై 2021 


ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో 
సరికొత్త చరిత్ర 


ఈ ఏడాదిలో కోటి 40 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు 


* మారెడ్డి శ్రీనివాసరెడ్డి 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంతర (శ్రమ, మేధోమథనం, 
దార్శనికత, దూరదృష్టితో రైతాంగానికి వెన్నుదన్నుగా 
నిలవడం వల్లే నేడు తెలంగాణ రాష్ట్రం వరిసాగు విస్తీర్ణం, 
q దిగుబడుల్లో రికార్డులను సృష్టిస్తూ, కొనుగోలులో సరికొత్త 
చరిత్రను సృష్టించింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, 
వారి జీవితాల్లో సౌభాగ్యం నింపడానికి గడిచిన ఏడు 
సంత్సరాలుగా మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు 
సాధికారత కోసం నిరంతరం తీసుకుంటున్న నిర్ణయాలు 
రాష్ట్రంలో వ్యవసాయరంగం ముఖచిత్రాన్నే మార్చివేసింది. 
ధాన్యం కొనుగోళ్లు, రైతులకు కనీస మద్దతు ధర యాసంగి సీజన్లోనే పౌరసరఫరాల మ వ 
నుల ధాన్వాని కొనుగొలు సిందం 
చెల్లింపుల్లో తె యావత్‌ భారతదేశానికి టం శ 
a a స్త ఊహించుకోవచ్చు ఎంత పంట దిగుబడి వచ్చిందో. 
అదర్శంగా నిలిచింది. ఇదివరకు వానాకాలంలో యాసంగిలో కంటే ఎక్కువ 
పంటలు పందేవి కాని ఇప్పుడు వానాకాలంలో పండిన 
కకోనా మహమారి స్పష్టించిన సంకోభ సమయంలోనూ రైతులు పొలాల్లో పంట కంటే కూడా యాసంగిలో అధిక దిగుబడులు 
శ లెపి se యా గం 
శ్రమించడం మానలేదు. ఒక్క ఏడాదిలో రికార్డుస్థాయిలో దాదాపు 8 కోట్ల వచ్చాయి. 
మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పండించారు. దశాబ్దాలపాటు సాగుకు నోచుకోని ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
భూముల్లో సైతం వరిపంటను పండించారు. ధాన్యం కొనుగోలులో 
తెలంగాణ పౌరసరఫరాల సంస ఈ ఏడాది వానాకాలం, యాసంగి రెండు 
సీజన్లు కలిపి కోటి 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 
సరికొత్త రికార్డు నమోదు చేసింది. 70 ఏళ్ల ఉమ్మడి పాలనలో సాధ్యం 
కానిది ఏడు సంవత్సరాల్లో సాధ్యమైందని చెప్పడానికి గర్వంగా ఉంది. 
వ్యవసాయానికి సంబందించి మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకునే 
శ్రద్ధ గాని, చట్టాలుగాని, పరిపాలనగాని రైతు కేంద్రంగా ఉంటుంది. 
తెలంగాణ ఏర్పాటైన 2014 జూన్‌ నుండి కూడా వ్యవసాయాన్ని 
ముఖ్యమైనదిగా తీసుకొని కాళేశ్వరం లాంటి మానవ అద్భుతాలను సృష్టించి 
తెలంగాణలో కోటి 40 లక్షల ఎకరాల్లో సేద్యం అంటే గతం కంటే రెట్టింపు 
కంటే ఎక్కువ దిగుబడులు పెరిగాయి. రైతుల సేద్యం కొరకు వివిధ రకాల 
ప్రాజెక్టులు కట్టడం, నీటి వసతులు కల్పించడం, పెట్టుబడి సాయం, 24 
గంటల కరెంటు ఇవ్వటం, విత్తనాల కొరత లేకుండా చేయడం లాంటి 
చర్యల వల్ల విపరీతమైన పంట దిగుబడి పెరిగింది. ఈ ఏడాది ఒక్క 


i aah త్‌ో 


తెలంగాణ | 42 | జూలై 2021 


నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని ప్రగతిని సాధించి 
దేశానికి దిక్సూచిగా నిలిచింది. 2014 - 15 సంవత్సరంలో వానాకాలం, 
యాసంగి రెండు పంటలు కలిపి తెలంగాణలో దాదాపు 85లక్షల ఎకరాల్లో వరి 
పంట సాగయితే, ఈ ఏడాది 2020-21 లో కోటి 6 లక్షల ఎకరాల్లో 
సాగయింది. అప్పుడు పౌరసరఫరాల సంస్థ ఏడాదిలో వానాకాలం, యాసంగి 
రెండు పంటలు కలిపి 24.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే 
కొనుగోలు చేస్తే ఈ ఏడాది (2020-21)లో (వానా కాలంలో 49 లక్షలు, 
యాసంగిలో 91 లక్షలు) ఒక కోటి 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 
కొనుగోలు చేసి చరిత్ర సృష్టించింది. 70 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో 
ఎన్నడూ, ఎప్పుడూ, ఎక్కడా జరుగని విధంగా కేవలం ఏడు సంవత్సరాల్లో 
576శాతం కొనుగోళ్లు పెరిగాయి. ఒక్క యాసంగి సీజనను గమనిస్తే 
2014-15లో 13.24 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేస్తే నేడు 91 
లక్షలకు చేరింది. అంటే 58'7శాతం కొనుగోళ్లు పెరిగాయి. 

తెలంగాణ రాష్టం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఏడు సంవత్సరాల్లో 
తెలంగాణ పౌరసరఫరాల స సంస్థ 4 కోట్ల 84 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 
రైతులు నుండి కు మద్దతు ధరకు కొనుగోలు దీని విలువ 88 వేల 
719 కోట్లు ఉంటుంది. cols 20 వరకు ధాన్యం కొనుగోలు చేసిన ఐకెపి, 
పిఎసిఎస్‌, డిసిఎంఎతోపాటు జిసిసి, హాకా వంటి ఇతర ఎజెన్సీలకు రూ. 
1029 కోట్ల కమీషన్‌ ఇవ్వడం జరిగింది. గత ఏడాది (2019-20) 
వానాకాలం, యాసంగి రెండు పంటలను కలిపి పౌరసరఫరాల సంస్థ ఒక 
కోటి 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేయడం ఒక రికార్డు 


కాగా, ఇప్పుడు దాన్ని అధిగమించి సరికొత్త రికార్డును 
సృష్టించింది. ఈ ఏడాది (2020-21) యాసంగిలో 
అంచనాలకు మించి ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 

వ్యవసాయశాఖ, జిల్లా అధికారుల నుంచి వచ్చిన 
నివేదిక ప్రకారం 70 నుండి 80 లక్షల మెట్రిక్‌ టన్నులు 
కొనుగోలు అంచనా పెట్టుకున్నం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
ఆదేశాల మేరకు అదనంగా వచ్చిన ధాన్యాన్ని కూడా 
కొనుగోలు చేశాం. 6,967 కొనుగోలు కేంద్రాల ద్వారా 
15 లక్షల మంది రైతుల నుండి రూ. 17 వేల కోట్లు 
విలువ చేసే 91 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 
కొనుగోలు చేయడం జరిగింది. ప్రధానంగా సూర్యాపేట, 
మహబూబ్‌ నగర్‌, సంగారెడ్డి, నారాయణపేట, 
వికారాబాద్‌, గద్వాల్‌ జిల్లాల్లో గత ఏడాది యాసంగి 
కంటే ఈసారి 63శాతం నుండి 114 శాతం వరకు 
కొనుగోళ్లు పెరిగాయి. 32 జిల్లాలకుగాను 21 జిల్లాల్లో 
వందశాతం పైగా కొనుగోళ్లు జరిపాం. 


ఇది సీఎం కేసీఆర్‌, తెలంగాణ రైతాంగ విజయం 


ఒకవైపు లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు 
చేయాల్సిరావడం... మరోవైపు కరోనా విజృంభించడం... 
లాక్‌ డౌన్‌ విధించడం... హమాలీలు, [డైవర్లు, లారీల 
కొరత ఏర్పడటం.. డిమాండ్‌ కు అనుగుణంగా మిల్లింగ్‌ 
సామర్థ్యం లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్శొని 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు... మార్గదర్శకాలకు 
అనుగుణంగా పనిచేసి రైతాంగానికి ఇబ్బందులు 
కలగకుండా విజయవంతంగా ధాన్యం కొనుగోళ్లను పూర్తి 
చేశాం. ఇది సీఎం కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వ విజయం. 

అంచనాలకు మించి ధాన్యం వచ్చినా ఎక్కడ కూడా 
నిధుల కొరతగానీ, గన్నీ సంచుల కొరత లేకుండా చర్యలు 
తీసుకున్నాం. స్థానికంగా మంత్రులు, శాసనసభ్యులు, 
శాసనమండలి సభ్యులు, జెడ్చీ ఛైర్మన్లు, ఇతర (ప్రజా 
ప్రతినిధులు స్థానికంగా ధాన్యం కొనుగోళ్లను 
ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అలాగే జిల్లా కలెక్టర్లు, 
అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాలు, రెవెన్యూ, రవాణా, 
డిఆర్‌ డిఎ, డిసివో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో 
వ్యవసాయ, మార్కెటింగ్‌ అధికారుల సమన్వయంతో 
పనిచేసి విజయవంతంగా కొనుగోళ్లను పూర్తి చేశాం. 


ముఖ్యమంత్రి కేసీర్‌కి బుణపడి ఉంటా.. 


చరిత్రలో అత్యధికంగా కోటి టన్నులకు పైగా ధాన్యం 
కొనుగోలు చేసిన ప్రక్రియలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ 
గా భాగస్వామ్యం అయ్యే అవకాశం వచ్చినందుకు గర్వంగా 
ఉంది. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు సేవ చేసే 
అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుకి 

జీవితకాలం బుణపడి ఉంటాను. 
© 


తెలంగాణ | 43 | జూలై 2021 


మహిళలకు ప్రత్యేక 
పారిశ్రామిక వాడలు 


ఆ బియ్యని సురేష్‌ 


(గత సంచిక తరువాయి) 


టీ-(ఫైడ్‌ పథకం కింద టీఎస్‌ఐఐసీ ఏర్పాటు చేసిన పారిశ్రామిక పార్ములలో 
భూ కేటాయింపులో 10 శాతం మహిళా పారిశ్రామికవేత్తలకు రిజర్వు చేస్తారు. 
రాష్ట ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి మహిళల 
కోసం ప్రత్యేకంగా (3) పారిశ్రామిక వాడలను సంగారెడ్డి జిల్లాలోని 
సుల్తాన్‌పూర్‌, రంగారెడ్డి జిల్లా నందిగామ, మెదక్‌ జిల్లాలోని తూఫ్రాన్‌లో నెల 
కొల్పడం జరిగింది. సుల్తాన్‌పూర్‌లో FICCILADIES ORGANISATION 
ద్వారా మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం 50 ఎకరాల భూమిని 
కేటాయించడమే కాకుండా, భూ కేటాయింపు ధరలో 50 శాతం రాయితీ 
ఇవ్వడం జరిగింది. 


టీఎస్‌ ఐపాస్‌తో పారిశ్రామికాభివృద్దికి కొత్త శకం 


ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఐఐసీ కింద తెలగాణ ప్రాంతం పారిశ్రామికంగా 
ఎంతో వివక్షతకు గురైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో 
పారిశ్రామీకరణకు వైభవం తీసుకురావడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర 
రావు ఈ రంగంలో విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చారు. రాష్ట్రానికి 
పెద్ద ఎత్తున పెట్టుబడులను రాబట్టి భారీ ఎత్తున పరిశ్రమల స్థాపనతో 
స్థానికులకు భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని 
సంకల్పించారు. ఇందులో భాగంగా సెల్ఫ్‌ డిక్షరేషన్‌తో కేవలం 15 రోజుల 
వ్యవధిలో పరిశ్రమల స్థాపనకు అన్నిరకాల అనుమతులను జారీచేసేలా, భారీగా 
రాయితీలు, ఇతర ప్రొత్సాహాకాలతో నూతన పారిశ్రామిక విధానం (టీఎస్‌ 
ఐపాస్‌)ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమల్లోకి తెచ్చారు. పరిశ్రమలను 
నెలకొల్పడానికి గతంలో కఠినతరంగా ఉన్న అనుమతుల ప్రక్రియను 
సులభతరంగా మార్చి దరఖాస్తు చేసుకోగానే సింగిల్‌ విండో పద్దతిన 
అనుమతులను ఇచ్చే టీఎస్‌ఐపాస్‌ విధానం దేశంలోనే కాకుండా ప్రపంచ 
వ్యాప్తంగా పారిశ్రామికవేత్తల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. దీంతో 
తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో కొత్త శకం మొదలైంది. అందుకు 
తగినట్టుగానే దేశ, విదేశాలకు చెందిన పేరెన్నికగల చ ఐటీ, కామర్స్‌ 
సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పడానికి పెద్ద ఎత్తున 
ముందుకొచ్చి భారీ పెట్టుబడులతో ఉత్పత్తులను, వాణిజ్య కార్యకలాపాలను 
మొదలు పెట్టాయి. ఈ జాబితాలో ఆమెజాన్‌, గూగుల్‌, ఆఫిల్‌, ఫేస్‌బుక్‌, 
సేల్స్‌ఫోర్‌, నోవార్టీస్‌, ఉబెర్‌, మైక్రోసాఫ్ట్‌, వంటి దిగ్గజ సంస్థలు అమెరికాకు 
బయట తమ రెండో అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు 
చేయడం జరిగింది. అలాగే ఇతర విదేశీ కంపెనీల విషయానికొస్తే.. ప్రముఖ 


కార్ల తయారీ సంస్థ ఫియట్‌ క్లస్టర్‌ ఈస్టర్‌, కోరియా 
యంగ్‌ వన్‌ వస్త కంపెనీ, మెద్‌ట్రానిక్‌ ఇంజనీరింగ్‌ 
ఇన్నోవేషన్‌ సెంటర్‌, లాంటి (ప్రపంచశ్రేణి టాప్‌ 
కంపెనీలతో పాటుగా దేశీయ దిగ్గజ... వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్‌ 
అండ్‌ టెక్స్‌ టైల్స్‌ కంపెనీ, హెచ్‌ఎస్‌ఐఎల్‌ గ్లాస్‌ అండ్‌ 
ప్లాస్టిక్‌ కంపెనీ, తదితర పెద్ద పరిశ్రమలెన్నో ఉన్నాయి. 
రాష్టంలో పరిశ్రమలను నెలకొల్పి భారీగా పెట్టుబడులు 
పెట్టడానికి మరెన్నో పెద్ద కంపెనీలు , ఐటీ సంస్థలు 
పోటీ పడుతున్నాయి. రాష్ట్రానికి చెందిన బెత్సాహీక 
పారిశ్రామికవేత్తలు సైతం టీఎస్‌ ఐఐసీ పారిశ్రామిక 
వాడలలో భూములు కొనుగోలు చేసి పరిశ్రమల 
యూనిట్లను నెలకొల్పడానికి పెద్ద ఎత్తున ముందుకు 
వస్తున్నారు. ఇందులో ఇప్పటికే చాలా పరిశ్రమలు తమ 
ఉత్పత్తులను మొదలు పెట్టగా, మరిన్ని పరిశ్రమలు 


త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ కొత్త 
రాష్ట్రంగా ఆవిర్భవించిన ఈ ఆరేండ్లలోనే 14,960 
పరిశ్రమలు ఏర్పాటు కాగా, రూ.2,07,428 కోట్ల 
పెట్టుబడులతో వీటిలో 15 లక్షలకు పైగా మందికి 
ప్రత్యక్ష్యంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం 
మనందరికీ గర్వకారణం. ముఖ్యమంత్రి అమల్లోకి తెచ్చిన 


నూతన పారిశ్రామిక సంస్కరణలకు తగినట్టుగా 
పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ మం 
పర్యటించి టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న 
రాయితీలు, ప్రొత్సాహాకాలపై అక్కడి కంపెనీల 
ప్రతినిధులతో చర్చించి రాష్టానికి ప్రపంచ స్థాయి 
కంపెనీలను తీసుకువచ్చిన ఫలితంగా వేల కోట్ల 
పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి వక్రం గ 
ఏళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ నూతన రాష్ట్రం 
దేశమంతటికీ ఆదర్శంగా పారిశ్రామిక రంగంలో అనేక 
విప్లవాత్మకమైన మార్పులను తీసుకువస్తూ పురోభివృద్ధికి 


తెలంగాణ | 44 | జూలై 2021 


బాటలు వేస్తున్నది. తెలంగాణను దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా 
తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్భం. ఆ దిశలో పరిశ్రమలశాఖ 
మంత్రి కేటీఆర్‌ వినూత్నమైన ధృక్పథం, ఆలోచనలతో అనేకానేక విధానాలను 
రూపొందిస్తూ, కార్యక్రమాలను నిర్వహిస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తున్నది. 
మన రాష్ట్రానికి పారిశ్రామికరంగంలో వస్తున్న అవార్డులన్నింటినీ ఒకసారి 
గుర్తుకు తెచ్చుకుంటే చాలు, పారిశ్రామిక రంగంలో చేసిన, ప్రభుత్వ దార్శనికత 
ఏమిటో తేటతెల్లం అవుతుంది. పారదర్శకమైన విధానాలతో, వేగవంతమైన 
ఫలితాలు సాధించే దిశలో పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ 
అభివృద్ధిలో దూసుకుపోతూ, ఉపాధి కల్పన ప్రక్రియను మరింత ఉత్సాహంతో 
చేపట్టాలనే సంకల్పంతో కేసీఆర్‌ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. 


ముఖ్యమైన పారిశ్రామిక ప్రాజెక్టుల వివరాలు 


ఫార్మా రంగం : ఫార్మా రంగంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణకు 
ప్రత్యేక స్థానం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. భారతదేశంలోని ఫార్మా 


ఉత్పత్తులలో మూడో వంతు మన రాష్టం నుండే ఉత్పత్తి అవుతున్నందున 
హైదరాబాద్‌ని ఫార్మా కాపిటల్‌గా గుర్తించడం జరిగింది. ఇక్కడ దాదాపు 300 
ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. ఇందులో చాలా సంస్థలు 
యూఎస్‌ ఎప్టీఏ గుర్తింపుపొంది అమెరికా, యూరప్‌ లాంటి పాశ్చాత్య దేశాలకు, 
వివిధ అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ రంగంలో 
మరింత అబివృద్ధి మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి అదే 
విధంగా పర్యావరణ హితంగా పరిశ్రమలను నెలకొల్పడానికి ప్రపంచ స్థాయి 
సాంకేతిక పరిజ్ఞానంతో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ ఫార్మాసిటీ ని హైదరాబాద్‌ ఫార్మా స్పిట్రీ 
పేరిట నెలకొల్పడం జరుగుతుంది. 


హైదరాబాద్‌ (గ్రీన్‌ ఫార్మానిటీ - ముచ్చర్ల - రంగారెడ్డి జిల్లా: 

మొత్తం ప్రతిపాదిత భూ విస్తీర్ణం - 19,3833 

మొదటి దశ వనులకు సేకరించిన భూములు - 9,279 ఎకరాలు 
సేకరణ దశలో ఉన్న భూములు - 46000 ఎకరాలు 

మొత్తం ప్రాజెక్టు వ్యయం, పెట్టుబడులు (అంచనా) - రూ. 64,000 కోట్లు 


ఉద్యోగ, ఉపాధి కల్పన- ఈ.60 లక్షల మంది 

(వత్యక్ష్యంగా1. 70 లక్షలు, పరోక్షంగా 8. 90 లక్షలు) 

ఫార్మాసిటీని కేంద్ర ప్రభుత్వం జాతీయ పారిశ్రామిక 
ఉత్పత్తుల కేంద్రం (నిమ్హ్రగా సూత్రప్రాయంగా 
అనుమతులను జారీ చేసింది. హైదరాబాద్‌ -బెంగుళూరు 
ఇండగస్టియల్‌ కారిడార్లో ముఖ్య నోడ్‌గా గుర్తించింది. - 
ఫార్మాసిటీ పనులు ప్రారంభించగానే అందులోకి ఫార్మా 
మరియు ఫార్మా సంబంధిత ఇండస్ట్రీస్‌కు చెందిన 600 
యూనిట్లను తరలించడం జరుగుతంది. 


వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌ టైల్‌ పార్కు; 
మొత్తం ప్రతిపాదిత భూ విస్తీర్ణం -2000 ఎకరాలు 
ఇప్పటివరకు సేకరించిన భూమి -1190 ఎకరాలు 


(ప్రాజెక్టు అంచనా వ్యయం- రూ. 1150. 47 కోట్లు 
పెట్టుబడులు(అంచనా) - రూ. 11,5586 కోట్లు 


ఉద్యోగ, ఉపాధి కల్పన(అంచనా) 
ప్రత్యక్ష్యంగా, వరోక్షంగా 1. 1తి లక్షల మంది 


ఒప్పందం చేసుకున్న కంపెనీలు - 16 


ప్రధానమైన కంపెనీలు - కొరియా యాంగోన్‌ 
కంపెనీ రూ.700 కోట్ల పెట్టుబడులతో 10,000 మందికి 
ఉపాధి. - దేశంలో ప్రముఖ వస్త్ర కంపెనీ గణేశా 
ఇకోసిఫెర్‌ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించింది. - టెక్స్‌ 
టైల్‌ రంగంలో ప్రఖ్యాతిగాంచిన కోయంబత్తూరుకు 
చెందిన పీఎస్టీ సంస్థ తమ కళాశాలను నెలకొల్పనుంది. 


జహీరాబాద్‌ నిమ్స్‌ : 

+ ఈ ప్రాజెక్టుకు 2016 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 
ఆమోదం తెలిపింది. 

+ మొత్తం ప్రతిపాదిత భూ విస్తీర్ణం - 12,635 ఎకరాలు 

+ ప్రాజెక్టు అంచనా వ్యయం - రూ.13,300 కోట్లు 

+ పెట్టుబడులు (అంచనా) - రూ.60,000 కోట్లు 

+ ఉద్యోగ, ఉపాధి కల్పన(అంచనా) - 2.77 లక్షల 
మంది 

+ మొదటి దశ పనులకు ప్రతిపాదించిన భూమి 3,500 
ఎకరాలు 

+ ఇప్పటివరకు సేకరించిన భూములు 2900 ఎకరాలు 

+ భూ సేకరణకు రాష్ట ప్రభుత్వం కాస్పుపు ఖర్చు 
రూ.200 కోట్లు 

+ పర్యావరణ అనుమతుల కోసం ప్రజాభిప్రాయసేకరణ 
పూర్తి బాహ్య, అంతర్గత మౌలికసదుపాయాల కల్పనకు 
గ్రాంట్‌ కింద నిధుల విడుదలకు కేంద్రానికి 
ప్రతిపాదనలు. 


తెలంగాణ | 45 | జూలై 2021 


చందన్వెల్లి జనరల్‌ పార్కు- రంగారెడ్డి జిల్లా 


+ సేకరించిన మొత్తం భూములు - 945 ఎకరాలు 

+ పెట్టుబడులు - రూ.3485 కోట్లు 

+ ఉద్యోగ కల్పన(అంచనా) - 7501 మంది 

+ భూకేటాయింపులు పొంది పెట్టబడులు పెట్టనున్న కంపెనీలు-వెల్‌స్పన్‌ 
600 ఎకరాలు-రూ. 761.50 కోట్లు- 939 మందికి ఉపాధి కల్పన 
(కార్బెట్‌ టైల్స్‌, గ్రీన్‌ కార్పెట్స్‌ అండ్‌ ఫ్లోరింగ్‌ మాన్యుఫాక్షరింగ్‌ కంబ 
పైపులు అండ్‌ ప్లేట్ల తయారీ) 

+ కట్టెరా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బిల్లింగ్‌ డిజైనింగ్‌ సర్వీస్‌ ప్రొవడైర్‌ 
తయన) 

+ ఒలెక్టా గ్రీన్‌ టెక్‌ లిమిటెడ్‌, ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ (ప్రముఖ చైనీస్‌ 
కంపెనీ బివైడి ఆటో ఇండస్ట్రీ లిమిటెడ్‌, కుందన టెకో టెక్స్‌ పార్కు ప్రైవేట్‌ 
లిమిటెడ్‌ 
ఈ కంపెనీలకు కలిపి మొత్తం 880 ఎకరాలు కేటాయించడం జరిగింది. 


మెడికల్‌ డివైజెస్‌(వైద్య పరికరాల) పార్కు- సుల్తాన్‌ పూర్‌: 


7 దేశంలోనే మొదటి వైద్యపరికరాల తయారీకై అంతర్జాతీయ ప్రమాణాలతో 
ప్రత్యేక పార్కు 

౫ మొత్తం ప్రతిపాదిత భూ విస్తీర్ణం - 250 ఎకరాలు 

7? భూ కేటాయింపులు పొందిన కంపెనీలు - 40 

౫ మొత్తం పెట్టుబడులు(అంచనా) - రూ.2000 కోట్లు 

కా ఉద్యోగ కల్పన(అంచనా) - 6000 మందికి. 


పెట్టుబడులు పెడుతున్న ప్రముఖ కంపెనీలు :- 

ఎస్‌ఎంటీ, విర్పో, ప్రొమియో, ప్లస్‌ ఆక్టివ్‌ స్టేషన్‌. గుజరాత్‌కు చెందిన 
ఎస్‌ఎంటీ సంస్థ 20 ఎకరాలలో రూ. 5383 కోట్ల పెట్టుబడితో ఆసియాలోనే 
అతి పెద్ద స్టంట్‌ తయారీ పరిశ్రమను నెలకొల్పబోతోంది. తద్వారా 2000 
మందికి ఉపాధి లభించనుంది. ఫ్యాక్టరీ పనులు ప్రారంభమయ్యాయి. 


ఫిక్కీలేడీస్‌ ఆర్గనైజేషన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు- సుల్తాన్‌పూర్‌ 


౨ సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలం సుల్తాన్‌పూర్‌లో 50 ఎకరాలలో 
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ ఎంఈ కేటగిరిలో 
ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ ఇండస్టియల్‌ పార్మును ఏర్పాటు చేయడం జరిగింది. 


సూక్ష్మ, చిన, తరహా పరిశ్రమల రంగం 


5 అధిక ఉపాధి అవకాశాలు గల ఎంఎస్‌ఎంఈ రంగం ప్రాధాన్యతను 
గుర్తించిన రాష్ట ప్రభుత్వం ప్రత్వేక దృష్టితో ఆ రంగానికి చెందిన 
ఇండస్ట్రియల్‌ పార్కులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరుగుతుంది. 

౨ టిఐఎఫ్‌-ఎంఎస్‌ఎంఈ గ్రీన్‌ ఇండట్టియల్‌ పార్ము-దండుమల్మాపూర్‌: 

౨ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నెలకొల్పిన మొట్టమొదటి ఇండస్ర్టియల్‌ 
పార్కు 

D రాష్ట్రంలో ఎంఎస్‌ ఎంఈ రంగానికి ఈ పార్కు గొప్ప పురోగతిగా, మైలు 
రాయిగా నిలిచిపోతుంది. 

౨ మొత్తం ప్రతిపాదిత భూ విస్తీర్ణం - 370ఎకరాలు 

౨. నెలకొల్పనున్న పరిశ్రమలు - 400 


౨ (ప్రతిపాదిత పెట్టుబడులు - రూ. 1200 కోట్లు 

D ఉద్యోగ, ఉపాధి కల్పన(అంచనా) - 15,000 మంది 
౨ మడికొండ టెక్స్‌ టైల్‌ పార్కు - వరంగల్‌ 

౨ (ప్రతిపాదిత భూ విస్తీర్ణం - 50 ఎకరాలు 

౨. ప్రాజెక్టు అంచనా వ్యయం - రూ.1061. 19 కోట్లు 


ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కులు 


సిద్ధిపేట జిల్లా బండ తిమ్మాపూర్లో 150 ఎకరాలలో 
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. 
ఇక్కడ ఆర్పీజీ గోయంకా గ్రూపు, కొలకత్తాకి చెందిన 
గిల్టీఫ్రీ ఇండస్ట్రీకి 20 ఎకరాలలో రూ.200 కోట్ల 
పెట్టుబడితో ఎఫ్‌ఎంసీజీ స్నాక్స్‌ పరిశ్రమను ఏర్పాటు 
చేస్తున్నారు. కోకాకోలా సంస్థ కూడా ఇక్కడ రూ. 1000 
కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. 
మహబూబాబాద్‌ జిల్లా కాంపల్లి గ్రామంలో మెసర్స్‌ 
ప్లాంట్‌ లిపిడ్‌ అనే సంస్థ 80 ఎకరాలలో రూ.56 కోట్ల 
పెట్టుబడితో మిర్చి శుద్ధి పరిశ్రమను నెలకొల్పనున్నారు. 
ఇక్కడ 300 మందికి ఉపాధి లభించనుంది. స్పైస్‌ పార్కు 
- నిజామాబాద్‌ జిల్లా (వేల్పూరు)లో 40 ఎకరాలలో 
స్పైస్‌ పార్మును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు 
అంచనా వ్యయం రూ.30.81 కోట్లు. స్పైస్‌ పార్కు పూ- 
ర్తయితే 1000 మంది వరకు ఉపాధి పొందనున్నారు. 
స్వీడన్‌ దేశానికి చెందిన మోమిన్‌ సిరఫ్‌ అనే సంస్థ 
సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌ మండలంలో మెడిసిన్‌ 
పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. కరీంనగర్‌ జిల్లా 
కళ్లెంలో ఆగ్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు మక్కరాజ్‌పేట్‌లో 
ఫుడ్‌ పార్కు మాసాయిపేట్‌లో మాంసం, గుడ్ల ప్రాసెసింగ్‌ 
పార్కు మిట్టపల్లిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఇంజనీరింగ్‌ 
ప్రాసెసింగ్‌ పార్కు తునికి బొల్లారంలో ఆగ్రి ప్రాసెసింగ్‌ 
పార్కు లక్కంపల్లిలో మెగా ఫుడ్‌ పార్కు ఏర్పాటుకు, 
యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్మాపూర్‌లో అగ్రి 
ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు టీఎస్‌-ఐఐసీ ప్రణాళికలు 
సిద్ధం చేసింది. 


తెలంగాణ | 46 | జూలై 2021 


రైతుల వాలిట 
కల్పతరువు 


“ధరణి 


తెలంగాణలో రైతుల పాలిట కల్పవృక్షమై వో 
విరాజిల్లుతున్న ధరణి పోర్టల్‌ మే 31, 2021 వరకు | \ శ 
అయిదు లక్షల రిజిస్ట్రేషన్లను దాటేసింది. 2020 అక్టోబరు ' 
29న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ln 
చేతులమీదుగా ప్రారంభమైన ఈ పోర్టల్‌ ద్వారా ఏడు * 
నెలల అతి తక్కువ వ్యవధిలోనే రికార్డు స్థాయిలో శ 


రిజిస్ట్రేషన్లు జరిగాయి. అస్తవ్యస్తంగా ఉన్న భూ న. 


రికార్డులను సరిచేయడానికి, రైతులకు భూముల 


కూడా ఆదాయం బాగానే సమకూరుతున్నది. 
మే 31, వరకు 5.79 లక్షల మంది రైతులు 
ధరణి సేవలను ఉపయోగించుకున్నారు. వీరి 
రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 557 కోట్లు 
ఆదాయం సమకూరింది. 


ధరణి పోర్టల్‌లో 85 రకాల సేవలు 


ధరణి పోర్టల్‌ ద్వారా ప్రస్తుతం 85 రకాల 
సేవలను అందిస్తున్నారు. మొదట్లో కేవలం 
నాలుగు రకాల సేవలు అందిస్తుండేవారు. రాను 
రాను ప్రజల నుంచి వస్తున్న సమస్యలను దృష్టిలో 
ఉంచుకుని, వాటికి పరిష్కారంగా ధరణిలో కూడా 
ఆప్షన్లు ఏర్పాటు చేసుకుంటూ పోయారు. ఇలా ధరణి 
సేవలు 35కు చేరుకున్నాయి. బ్యాంకర్లు, 
ఎన్నారైల కోసం ప్రత్యేకంగా మాడ్యూల్స్‌ 
అందుబాటులోకి తెచ్చింది. పోర్టల్‌లోని 
జీపీఏ, డీజీపీఏ, ఏజీపీఏ, మార్చిగేజ్‌, 
పవర్‌ ఆఫ్‌ అటార్నీ లీజ్‌ వంటి 
మాడ్యూల్స్‌కు మంచి స్పందన వస్తున్నది. 
/! గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు 
| ధరణి పోర్టల్‌లో సమస్యలు ఇంకా 


: జం ఏమైనా ఉంటే అధికారులకు వివరించ 
క దానికి గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. దీనికి 


రైతులు మీసేవ, ఆన్‌లైన్‌ ద్వారా దర 
TY A ఖాస్తు చేసుకుంటూ, అందుకు తగిన 


ఆధారాలు, ధృవపత్రాలు సమర్పించి 


నవలే ఖే 
మార్చిడి విషయంలో అధికారుల చుట్టు తిరగకుండా, అవినీతికి ధరణ నట్లుంటే వాటిని వెంటనే పరిష్కరించడానికి గాను 


తావులేకుండా కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే పనులు పూర్తి కావడానికి 
ఉద్దేశింపబడిన ఈ పోర్టల్‌ ముఖ్యమంత్రి మేధామథనంతో రూపుదిద్దుకుంది. 
సుమారు మూడు సంవత్సరాల పాటు (శ్రమించి ఈ పోర్టల్‌ను 
రూపొందించారు. దీంతో పాటు సీఎం కేసీఆర్‌ భూ రికార్డుల ప్రక్షాళన, కొత్త 
రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్‌లను రూపొందించారు. దీనిద్వారా రైతుల్లో 
ఆత్మస్థైర్యాన్ని కలిగించారు. 

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అధికారాన్ని సబ్‌ రిజిస్టార్‌ నుంచి 
తహసిల్‌దార్‌కు బదిలీ చేశారు. దీనితో రిజిస్టేషన్‌, పట్టా మార్పిడి ఒకే చోట 
జరగడానికి వీలు కలిగింది. దీంతోపాటు వారసత్వమార్చు, జీపీఏ, పార్టీషియన్‌ 
తదితర ప్రక్రియలన్నీ కూడా ధరణిలో పూర్తవుతున్నాయి. ఈ 
కార్యక్రమమంతాకూడా గంటలోపే పూర్తయి రైతుకు పట్టా కాగితం చేతికి 
అందుతున్నది. గతంలో విఆర్‌ఓలు పట్టాదారు పేర్లను వారి ఇష్టారీతిలో 
మార్చేవారు. అలా జరగకుండా ధరణి పోర్టల్‌లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు 
చేశారు. దీనితో రైతుకు తన భూమి ఇతరుల పేరున మారి పోతుందేమో అనే 
భయం లేకుండా పోయింది. 

అలాగే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా రైతులు ఆన్‌లైన్‌లో తమ 
భూమికి సంబంధించిన వివరాలు చూసుకోవడానికి వీలు కలిగింది. ఇలా 
రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ ధరణి పోర్టల్‌ ద్వారా ప్రభుత్వానికి 


ఏర్పాట్లు చేశారు. 
ధరణి చేరుకున్న లక్ష్యాలు 


ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన ఈ ఏడు నెలల 
కాలంలో 3,55,291 క్రయవిక్రయాలు జరగగా, 1,815 
భాగపంపిణీలు జరిగాయి. 14,039 నాలా కన్వర్షన్‌లు 
జరగగా, 86,641 గిఫ్ట్‌డీడ్‌లు జరిగాయి. ఇక వారసత్వ 
పంపకాల రిజిస్ట్రేషన్లు 30,228 కాగా, సంస్థల పేరిట 
రిజి(స్టేషన్లు 6,005 జరిగాయి. మార్జిగేజ్‌లు 25,463 
కాగా, జీపీఏ, ఏజీపీఏ, డీజీపీఏలు 497 జరిగాయి. ఇక 
లీజ్‌ అగ్రిమెంట్లు 58 జరిగాయి. ఇవి కాకుండా పెండింగ్‌ 
మ్యుటేషన్‌లకు సంబంధించి 1,48 లక్షల దరఖాస్తులు 
రాగా అందులో 1,38 లక్షల దరఖాస్తులను పరిష్క 
రించారు. భూ సమస్యలపై అభ్యర్థనలు 66,245 రాగా 
35,799 పరిష్కరించబడ్డాయి. సంస్థలకు పాస్‌బుక్‌ల 
కోసం 698 దరఖాస్తులు రాగా 617 ఇవ్వబడ్డాయి. ఇక 
ఆధార్‌ సీడింగ్‌ దరఖాస్తులు 5,699 రాగా అందులో 
5,447 పరిష్మరించబడ్డాయి. ఈ 


తెలంగాణ | 47 | జూలై 2021 


ఇంటింటా ఇంద్రధనుస్సు 
సంక్షేమ ఉషస్సు 


ఆ నూర శ్రీనివాస్‌ 


ఇల్లిల్లు శోఖాలురా తెలంగాణ... అంటూ అరిగోసపడ్డ ఇల్లిల్లూ నూతన శోభతో 
తెలంగాణ అద్భుత జీవన వికాసాన్ని సొంతం చేసుకుంటున్నది. అభివృద్ధి, 
సంక్షేమం జోడెడ్లుగా సాగుతూ తనను తాను నవీకరించుకుంటున్నది. తను తేజో 
మయమవుతూ.. దేశానికి వెలుగునిస్తున్నది. స్వరాష్ట్రం సాధించుకున్న ఏడేండ్లల్లో 
ఇల్లిల్లూ ఇంద్రధనస్సును పూయిస్తున్నది. మనిషి మనిషి అవసరాలను గుర్తించి 
ఆదుకొని భరోసా ఇస్తున్నది. వినూత్న సంక్షేమపథకాలను ప్రవేశపెడుతూ 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వరాష్ట్రాన్ని సప్తవర్ణశోభితం చేస్తున్నారు. 

ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ ఇవ్వని 
హామీలను, ఎవరు అడుగని సంక్షేమఫలాలను అందిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రం 
అమలు చేయని విధంగా అక్షరాలా 432 పథకాలను ప్రవేశపెట్టి ప్రజల దీవెనలు 
పొందుతున్నారు. దేశంలో ఎన్నికల సందర్భంగా అధికారమే పరమావధిగా 
ప్రజాకర్షక పథకాలను ప్రకటించి అధికారంలోకి రాగానే వాటిల్లో కనీసం సగం 
పథకాలనైనా అమలు చేయని ప్రభుత్వాలు అనేకం ప్రజల అనుభవాల్లో ఉన్నాయి. 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 
ప్రాంతాల ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి చలించిన సందర్భాలు అనేకం ఉ 
న్నాయి. తన ప్రజలకు ఏమి కావాలో, వాటిని ఎప్పుడు.. ఎలా తీర్చాలో తెలిసిన 
నాయకుడిగా.. పాలకుడిగా సందర్భాన్ని బట్టి అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం 
కేసీఆర్‌ ప్రజల అవసరాలను తెలుసుకొని తననెవరూ అడగకపోయినా 
తనంటతానుగా అనేక పథకాలను ప్రవేశపెట్టి దేశానికే సంక్షేమంలో ఆదర్శంగా 
నిలిచారు. తెలంగాణ (ప్రజల హృదయాల్లో చెరగని సంతకం చేశారు. 


ప్రజల కన్నీళ్లను తన కన్నీళ్లుగా మలచి.. 


ప్రజల కష్టాలను దగ్గరి నుంచి చూసిన ఆర్రహృదయుడిగా సీఎం కేసీఆర్‌ 
స్వరాష్టాన్ని సాధించిన ఏడేండ్లలో ఇంటింటికి సంక్షేమాన్ని తీసుకెళ్లారు. రాష్ట్రంలో 
ఇవ్వాళ ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదు. అర్హులై ఉండి ఆసరా పథకం అందుకోని 
వ్యక్తిలేరు. రాష్ట్రంలో 88,63,775 మంది ఆసరా పింఛన్‌ పథకం కింద లబ్దిపొందు 
తున్నారు. వృద్దులు, వితంతువులు, వికలాంగులు మాత్రమే కాకుండా దేశంలో మరే 
రాష్టంలోనూ "బీడీ కార్మికులకు పింఛన్‌లేదు. ఒంటరి మహిళకు ఆసరాలేదు. 
బోదకాలు బాధితులకూ ఫించన్‌ లేదు. కల్యాణ లక్ష్మి, క్సి షాదీముబారక్‌ వంటి పథకాల 
ద్వారా తాము లబ్టిపొందుతామని ఎవరూ ఊహించలేదు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి 
రూ. 100116 "ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం అందించిన పథకం దేశంలో 
మరెక్కడా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఈ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటి 
వరకు 9లక్షల పైచిలుకు మందికి లబ్దిచేకూరింది. ఉద్యమనాయకుడిగా ఒక గిరిజన 
కుటుంబం పడ్డ వేదనను, ప్రత్యక్షంగా చూసి చలించిన మహోన్నత కారుణ్య 


మూర్తిగా సీఎం కేసీఆర్‌ 

ఇటువంటి పరిస్థితికి చరమగీతం పాడాలని 
సంకల్పించి రాష్ట్రం సాధించిన తరువాత 
ఏకంగా ఒక పథకానికి రూపకల్పన చేశారు. 
పంట సమయంలో మిత్తికి అప్పుతెచ్చి అదే మిత్తి 
మెడమీద కత్తిగా మారిన దుర్భర స్థితి తెలిసిన 
సగటు రైతుగా రైతుల కష్టాలను శాశ్వ తంగా 
రూపుమాపేందుకు రైతుబంధు తెచ్చారు. ఈ 
వానాకాలం రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో 
నేరుగా రూ. 15వేల కోట్లు జమ అవుతున్నాయి. 
దీంతో మూడేళ్లుగా ఈ పథకానికి రూ. 50,600 
కోట్లు వెచ్చిం చారు. దురదృష్టవశాత్తు రైతు మ- 
రణిస్తే ఒకవైపు అప్పులు..మరోవైపు ఇంటి 
యజమాని పోతే ఆ కుటుంబం దిక్కులేని పక్షి 


తెలంగాణ | 48 | జూలై 2021 


విద్యాకుసుమాలకు... 


కేజీ టు పీజీ సీఎం కేసీఆర్‌ నినాదం. సర్మార్‌ ; 
సారథ్యంలోనే నాణ్యమైన ఉన్నత విద్య 
అందించాలన్న సంకల్పంతో గురుకులాలను, శ 
వృత్తివిద్యా కళాశాలలను ఏర్పాటు చేసి 
లక్షలాది మంది విద్యార్థులకు ఇంగ్లీష్‌ ఆ 
మీడియంలో విద్యాబోధన అందిస్తున్నారు. 
నియోజక వక. గురుకులాన్ని బన చేసి 
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బడుగు, బలహీనవర్గాలు ఐఐటీ, ఐఐఎం వంటి 
కోర్సుల్లోనే కాకుండా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వంటీ కోర్సుల్లో సీ సెట్లు సాధించేలా 
రేపటి తరాన్ని తీర్చిదిద్దు తున్నారు. హాస్టళ్లల్లో సన్నబియ్యంతో బువ్వ. వారానికి 
ఐదు రోజులు కోడిగుడ్డు, రెండు సార్లు మటన్‌, చికెన్‌తో భోజనం. 
అంతేకాకుండా దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా పాఠశాల స్థాయి నుంచి 
కళాశాల స్థాయి దాకా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న ఆడబిడ్డల 
అవసరాలను గుర్తించి శానిటరీ న్యాష్మిన్స్‌ అందిస్తూ ఈ సర్మార్‌ తల్లిలా 
అక్కున చేర్చుకుంటున్నది. ఇలా ఒకటి కాదు రెండు కాదు పదులు కాదు.. 
స్వరాష్ట్రం సాధించుకున్న ఏడేండ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 432 
పథకాలు ప్రవేశపెట్టారు. ఆడబిడ్డల నీటి కష్టాలను శాశ్వతంగా దూరం 
చేసేందుకు ఆయన భగీరథుయ్యాడు. ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు 
ఇవ్వకపోతే నేను ఓట్లు అడగను అని ప్రకటించిన ధీరోదాత్తుడు సీఎం కేసీఆర్‌ 
మిషన్‌ భగీరథ పథకం రాష్ట్రంలో 98శాతం పూర్తి అయింది. ఇట్లా చెప్పుకుంటే 
432 పథకాలు. ఇందులో మెజారిటీ పథకాలు ఆయన మనో ఫలకం మీద 
పుట్టినవే. ఎవరూ ఆయనను మాకు ఫలానా పథకం కావాలని అడగలేదు. అడగనిదే 
అమ్మ అయినా అన్నం పెట్టదంటారు. కానీ తన ప్రజలకు ఎప్పుడు ఏమికావాలో 
తెలుసుకొని మానత్వం మూర్తీభవించిన అమ్మలా తన బిడ్డల్ని చూసుకుంటున్నారు. 
నాన్నలా రాష్టాన్ని ఏలుతున్నారు. తెలంగాణ ఇల్లిల్లూ ఏదోవిధమైన సర్మార్‌ లబ్దిపొందింది. 
మనిషి మనిషికి ప్రభుత్వ అండ దొరికింది. 


"= 


అవుతుందని తెలిసిన మానవీయహృదయుడిగా 
రైతుబీమాను ప్రవేశ పెట్టారు. రైతులు నయాపైసా చెల్లించకుండా 
ప్రభుత్వమే రై రైతుపేరిట బీమా సామ్ముచెల్లించటం ద్వారా రైతు మరణించిన 
ఆరేడు రోజులకు ఆ కుటుంబానికి రూ. 5లక్షలు చరద ఏర్పాటు చేసిన 
మానవీయ ప్రభుత్వంగా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పటికీ 
రైతుబీమా ద్వారా రాష్ట్రంలోని 50,662 మంది రైతుకుటుంబాలకు సీఎం 
కేసీఆర్‌ ధీమా అయ్యారు. కేసీఆర్‌ కిట్‌ ద్వారా ప్రభుత్వమే పచ్చిబాలింతకు 
పురుడు పోయటమే కాదు పుట్టిన బిడ్డ ఆలనాపాలనా అన్నీ తానై చూసుకుం 
టున్నది. సర్మార్‌ వైద్యాన్ని మెరుగుపరచటం, తద్వారా తల్లీబిడ్డలకు స్వాంతన 
కలిగించి ఆర్థిక భరోసాను ఇవ్వటమనే మహత్తర లక్ష్యంతో ఈ పథకానికి 
రూపకల్పన చేశారు. రక్తహీనత, పౌష్టికాహారలోపం వంటి సమస్యల్ని అధిగ రాష్ట్రంలో కల్యాణవైభోగం... 
మించి పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఆరోగ్యలక్ష్మికి అంకురార్పణ చేశారు. న 


పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు, అంగన్‌వాడీ కేంద్రాలను పరిపుష్టం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కరోనా కాటేసినా ముఖ్యమంత్రి 
చేశారు. కేసీఆర్‌ కరుణత్వం ఆగలేదు. పేదింటి ఆడబిడ్డల పెండ్లి 


జీల ఆల ఆల 


తెలంగాణ | 49 | జూలై 2021 


వారి తల్లిదండ్రుల గుండెలపై కుంపటి కాకూడదని ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, 
షాదీముబారక్‌ పథకం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నది. అభి వృద్ధి 
కార్యక్రమాలకు కాస్త అటో ఇటో అయినా ఫర్వాలేదు కానీ సంక్షేమం విషయంలో 
రాజీలేదని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రికార్డు స్థాయిల్లో 
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకానికి ఒక్కొక్కరికీ 1 లక్షా నూటపదహారు చొప్పున 
అందజేసి ముఖ్యమత్రి కేసీఆర్‌ తన మానవీయతను చాటుకున్నారు. 2014-15 
ఆర్థిక సంవత్సరం మధ్యలో తొలుత రూ. 51వేలతో ప్రారంభమైన పథకాన్ని 
రూ. 75వేలకు పెంచి ఆ తరువాత రూ. 1,00116 చేసిన విషయం తెలిసిందే. 
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాన్ని మొదట ఎస్సీ, ఎస్టీ, పేదింటి ముస్లిం 
మైనారిటీల కోసం ప్రారంభించి 2016-17లో బీసీలకు కూడా వర్తింపజేస్తూ 
సీఎం కేసీఆర్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత పేదలు ఏ 
కులంలో ఉన్నా పేదలే వారి కనుక ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని 
రాష్ట్రంలోని ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాలకూ ఈ పథకాన్ని 2017-18లో 
విస్తరించిన విషయం తెలిసిందే. ఈ పథకం ప్రారంభ మైనప్పటి నుంచి ఇప్పటి 
దాకా దాదాపు 9 లక్షల మంది (8,93,512)కి ప్రభుత్వం ఆర్థిక సహాయం 
అందించటం విశేషం. 


జీల ఆీల ఆల 
బీసీలకు వందశాతం సబ్సిడీ రుణాలు 


ఆర్థిక సహకార పథకాల అమలులో భాగంగా రాష్ట్రంలోని బీసీలకు వంద 
శాతం “సబ్సిడీతో రూ.50 వేల రుణాన్ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. 
ఈ మేరకు విధి విధానాలను రూపొందించగా, 2018 ఆగస్టు లో బీసీ ) సంక్షేమశాఖ 
సర్యులర్‌ జారీచేసింది. వందశాతం సబ్సిడీతో రూ. 50వేల రుణసహాయం 
అందించేందుకు అర్హుల ఎంపిక, మంజూరీ విధానంపై జిల్లాల కలెక్టర్లు, తెలంగాణ 
బీసీ కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ, ఎంబీసీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, 
11 బీసీ ఫెడరేషన్ల ఎండీలకు విధి విధానాలను సూచించారు. ఆయా జిల్లాల 
కలెక్టర్లకు నిధులు విడుదల చేశారు. మరోవైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి 
కావలసిన అన్ని చర్యల్ని ప్రభుత్వం చేపట్టింది. 


గ్రామీణ ఆర్థిక పరిపుష్టే పరమావధిగా... 


తెలంగాణలోని గ్రామీణ జీవనం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుల వృత్తులు, చేతి 
వృత్తులతో పెనవేసుకున్నది. వ్యవసాయంతో పాటు అనేక అనుబంధ వృత్తు లను 
ఆశ్రయించి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఉత్పత్తి కేంద్రంగా ఉండే గ్రామీణ ఆర్థిక 
వ్యవస్థ సుభిక్షంగా ఉన్నంత వరకు తెలంగాణ పల్లెలు స్వయం పోషకత్వంతో, 
సమృద్ధితో ఉన్నాయి. కాలానుగుణంగా వచ్చిన మార్పులు, సమైక్య పాలనలో 
గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చూపిన నిర్లక్ష్యం 
తదితర కారణాల వల్ల గ్రామీణ జీవనం విధ్వంసానికి గురైంది. వ్యవ సాయం పట్ల 
నిర్లక్ష్యం, కులవృత్తుల పట్ల అనాదరణ కారణంగా గ్రామీణ జీవితమే 
అల్లకల్లోలమైంది. వృత్తి నైపుణ్యం కలిగిన తెలంగాణ బిడ్డలు పొట్ట చేత బట్టుకుని 
పట్టణాలు, " వరదేశాలకు వెళ్లి బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. న్‌ పరిస్థితి నుంచి 
తేలరగాణ గ్రామీణ సమాజాన్ని గట్టెక్కించాలని ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ సంకల్పిం 
చారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగానే ప్రభుత్వం అనేక కార్యక్రమాలను 


రూపొందించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా కూలి 
పోయిన కుల వృత్తులకు జీవం పోయాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో కుల 
వృత్తులు, చేతి వృత్తులు చేసే వారిలో 90 శాతానికి పైగా వెనుకబడిన తరగతుల 
(బిసి కులాలు) వారిని ఉద్దరణకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం 


సంక్షేమంలో ఆసరా... 


అన్నార్జులు.. అన్నారు 
లుండని ఆ నవయుగ 
మదెంతదూరమో... అని మహా 
కవి దాశరథి స్వప్ప్నించిన కాలం 
ముఖ్యమంత్రి కేసీఆ 
సారధ్యంలో క | 
అన్నార్గులకు, అభాగ్యులకు అన్నీ తానై ఆయ చుక్కాని 
అయి 3 ఆసరా అవుతున్నది. ఆసరా పింఛన్ల 
పేరిట మునుపెన్నడూలేని మానవీయ తెలంగాణ 
సమాజాన్ని తన కలగా సాధించిన మహానేతగా సీఎం 
కేసీఆర్‌ చెరగని సంతకం చేస్తున్నారు. వృద్దులు, వితం 
తువులకు నెలకు రూ.2016 చొప్పున, వికలాంగులకు 
రూ. 3016చొప్పున ఆసరా అవుతున్నడు. బీడీ 
కార్మికులు, బోదకాలు వ్యాధితో బాధపడేవారికే 
కాకుండా ఒంటరి మహిళకు ఆసరా పించన్లు ఇస్తూ 
దేశంలో సరికొత్త సంక్షేమ చరిత్రకు నాందిపలికారు. 
ప్రతి మనిషికి ఆసరా.. ప్రతి గుండెకు అదెరువు ఇస్తూ 
సర్మార్‌ ముందుకు సాగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 
దాదాపు 40లక్షల మందికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఆసరా 
అవుతున్నదంటే అతిశయోక్తి కాదు. 


ఆసరా పింఛన్లు... 


bate 


ఆసరా వర్గాలు ఎంతమంది 
వృద్యాష్య ఫించన్లు 12,49,135 
వితంతు పింఛన్లు 13,34,556 
వికలాంగులు 4,91,006 
చేనేత కార్మికులు 87,254 
కల్లుగీత కార్మికులు 62,558 
హైచ్‌ఐవీ పాజిటివ్‌ బాధితులు 38,060 
బీడీ కార్మికులు 4,08,161 
బోధకాలు వ్యాధి గ్రస్తులకు 14,350 


ఒంటరి మహిళ 
మొత్తం 


1,33,695 
38,63,775 


ద్వారా వారి జీవితాల్లో మార్పు తేవాలని 
నిర్ణయించింది. 


(మిగతా వచ్చే సంచికలో...) 


తెలంగాణ | 50 | జూలై 2021 


అన్నంగిన్నె మన తెలంగాణ 


అక్షయపాత్ర వంటి అన్నం గిన్నె ఇవ్చుడు మన తెలంగాణ ఈ ప్రొఫెసర్‌ రామా చంద్రమౌళి 


దక్ళున్‌ పీఠభూమిలో వ్యవసాయం దండుగ 

నీళ్ళేవి:. అని ఎగతాళి చేసిన కాలాన్ని ఎదురించి, ధిక్టురించి 

నదులను కొండలపైకి ఎదురెక్సించి, వారించి, సారించి 

రెండు కోట్ల ఎకరాల మాగాణిని నృష్లించిన 

“అవర భగీరథుని” కన్ననేల ఇది- 

ఇవ్చుడిది నమన్త భారతదేశానికి అన్నం పెట్టగల 

రెస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా”... ఇక శిరస్సును ఆకాశానికెత్తుకుందాం వద 
మూడు కోట్ల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని ఉత్తత్తిన్తూ 

(ప్రతి గింజనూ భరోసాతో కొనగల వ్యవస్ధను సృష్టించినవాడు 
నిన్సందేవాంగా కాలానికి ఎదురొడ్డి నిలబడ్డ మవోమానవుదే- 


ఉంటారు కొందరు నిరంతర శౌడిస్ట్‌లు 

యజ్ఞకుండాల్లో రక్తభాండాలను కుమ్మురించేవాళ్ళు 
నడిచేకాళ్ళలో కట్టెలను చొప్పిస్తూ 

అవార్షిళలు బోర్లావదేన్తూ హాహాకారాలు చేసేవాళ్ళు 
ఎక్ళడోఒక మచ్చను వెదుకుతూ 

కోర్టు తలువులను బద్దలు కొట్టే రం(్రాన్వేషకులు 

రొచ్చు కుళ్ళు చరిత్రలను మెడలో ధరించిన 

మేధావి కుక్ళలు కొన్ని నముదతీరంపై 

మొరుగుతూనే ఉంటాయి నిర్విరామంగా రేయింబవళ్ళు 
ఐతే.. కార్పళూరుడు భథయవడడు 

ఒంటరిగా తన సైన్యంతో నిర్విరామ యుద్దం చేన్తూనే ఉంటాడు 
నాయకుడంటే నాయకులను తయారు చేసే వాడనీ, 

కొత్త చరిత్రను రాసేవాడనీ వర్తమానాన్ని వునర్నిర్వబిస్తాడు 
అపుడు ఇనుకలోని అతని పాదముద్రలు 

భావితరాలకు చరణ శిలాదిక్సూచులై శోభిస్తాయి 
నిర్మించడం చేతగానివాళ్ళు 

విచ్చి అరువులతో నిత్య విధ్వంనచర్వలతో రెచ్చి పోతూంటే 
ఈ దేశంలో వాద్దుమీరిన స్వేచ్చ ఒకోసారి 

విషంగా మారుతున్న డయాబెటిక్‌ మగర్‌ను తలవిస్తున్నది 
కొందరితోకలనూ, కొమ్ములనూ కత్తిరించడం 
అనివార్యమైన తంత్ర కర్తవ్వమైబోధిన్తున్నది 

అన్నంగిన్నెను ఎంగిలి చేయాలని కాచుక్ళూర్చునే కుక్కలను 
తరిమేందుకు ఒక దొద్దుకర్రను ఆయుధంగా ధరించడం ఒక వ్వూవామే ఎవ్ఫుడైనా 
యదా యదాపొధర్భన్య.. అనికదా ధర్భుసూ(త్రం 


పంటను వండించడం.. కాపొడ్డం.. కలువుమొక్ళలను నిర్భ్జూలిస్తూ పంటను రక్షించడం 
వంటను భద్రపరదం.. ఎవ్పుడూ ఒక ధర్భకార్వమేకదా 
విల్లలకోసం అన్నంగిన్నెను అందివ్వడం... తం(ిబాధ్వత - $6 


తెలంగాణ | 51 | జూలై 2021 


తెలంగాణ నేల ఘన చరిత్ర 


కాలక్రమంలో దక్కను నాగరికతగా వాసికెక్కింది. 


ఈ దక్కను నాగరికతకు గుండెకాయ వంటిది తెలంగాణ నేల. దీనికి 
శతాబ్దాల చరిత్ర ఉంది. “తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 1,14,840 
చ.కి.మీ.లు. తెలంగాణ దక్కన్‌ పీఠభూమిలో భాగం. ఈ పీఠభూమి సముద్ర 
మట్టానికి సగటున 480-600 మీటర్ల ఎత్తున ఉంది. భీమా, గోదావరి నదుల 
మధ్య అంటే హైద్రాబాద్‌-వరంగల్‌, ఖమ్మం మధ్య ప్రాంతంలో దీని ఎత్తు 
730 మీటర్ల వరకు ఉంటుంది. కృష్ణా, తుంగభద్రా నదీలోయ (ప్రాంతంలో, 
ఎత్తు 300 నుంచి 450 మీటర్ల వరకు ఉంటుంది. రాతిలోనూ, నేల స్వభావం 
లోనూ ఈ పీఠభూమిలో వైవిధ్యం ఎక్కువ. ఆర్మేనియన్‌ యుగానికి చెందిన 
నీస్‌ రాతి మీద ఈ ప్రాంతం ఏర్పడింది. కొండల శ్రేణులతో, అసమతల 
మైదానాలతో, విశాలమైన లోయలతో, రాళ్ళ గుట్టలతో, బండరాళ్ళతో 
విశిష్టంగా వుంటుంది ఈ ప్రాంతం” (మూర్తి, ఎం.ఎల్‌.కె. (సం.) : 2008: 10) 
అని చరిత్రకారులు నిర్ధారించారు. సముద్ర మట్టానికి చాలా ఎత్తున ఉండడం 
వల్ల తెలంగాణకు భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం 
కూడా తక్కువని శాస్త్రవేత్తల అభిప్రాయం. 

తెలంగాణ ప్రాంతం స్వయంపాలన, స్వయం సత్తాక రాజ్యంగా వర్ధిల్లిన 
చరిత్రను సంతరించుకుంది. కాకుంటే ఇది ఉద్దేశ్యపూరితంగా నిర్లక్ష్యం 
చేయబడింది. అందువల్లనే తెలంగాణ ప్రజలు తమ చరిత్రను తాము 


9 ఏర్పుల (రసమయి) బాలకిషన్‌ 


భారత ఉపఖండంలో దక్షిణ ప్రాంతానికి ఏకలేని చరిత్ర ఉంది. ఉత్తరాన సింధూ లోయ 
నాగరికత ఏర్పడింది. ఆ తరువాత ఉత్తర భారతానికి అనేకమంది స్థానికేతర (ప్రభువులు 
రాజులుగా వచ్చారు. స్థానిక రాజులను యుద్దాల్లో ఓడించి, వారిదైన పాలనను సుస్థిరం 
చేసుకున్నారు. అట్లా స్థానికేతర రాజుల పాలన ఆరంభమై, స్థానిక చరిత్ర కొంత 
కనుమరుగైంది. దక్షిణ భారతాన మాత్రం స్థానిక రాజుల చరిత్ర శతాబ్దాల వయసు కలిగి 
ఉంది. శాతవాహనులు, కాకతీయులు, విష్ణుకుండినులు, పద్మనాయకులు మొదలగు రాజులు 
దక్కను ప్రాంతాన్ని పాలించడం వల్ల ఈ ప్రాంతానికి సుదీర్ణమైన చరిత్ర ఏర్పడింది. ముఖ్యంగా 
గోదావరి, కృష్ణతో పాటుగా అనేక నదులు పారే ప్రాంతమిది. అందువల్ల నదుల ఒడ్డున చాలా 
సుందరమైన నాగరికతలు వెలిశాయి. ప్రపంచంలో ఏ దేశంతోనూ తీసిపోని విధంగా ఇక్కడ 
సజ వెలిశాయి. ఆ తరువాత కాలంలో తెలంగాణ నేల తనదైన అస్తిత్వాన్ని నిలబెట్టు 
కుంది. ఏ ప్రాంతాన్నైనా ప్రాంతంగా గుర్తించాలంటే అక్కడి ప్రజలకు తమదైన చరిత్ర, తమదైన 
జ్ఞానమూ, తమదైన సంస్కృతి ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడే దానిని ప్రాంతంగా 
గుర్తించడానికి వీలవుతుందని చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యం నుండి 
చూసినపుడు తెలంగాణకు చరిత్ర, సంస్కృతి, జ్ఞానమూ ప్రత్యేకంగా ఉన్నాయి. అదే 


తెలుసుకొని ఉద్యమ బాట పట్టారు. తెలుగు నేల మీద 
ఒక ప్రాంత ప్రజలు, మరో ప్రాంత ప్రజలపై ఆధిపత్యం 
చెలాయించడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణం చేసుకోలేక 
పోయారు. అందువల్లనే క్రమంగా విముక్తి ఉద్యమం 
ఊపిరి పోసుకుంది. తమ చరిత్ర మూలాల్లోకి వెళ్లక 
తప్పింది కాదు. తెలంగాణ ఎప్పటి నుండి ఉనికిలో 
ఉందో తెలుసుకునేందుకు అనేకమంది చరిత్రకారులు, 
పరిశోధకులు పరిశోధనలు చేశారు. అసలు చరిత్రే లేదని 
కొట్టివేసే తరుణంలో తెలంగాణకు వేలయేండ్ల చరిత్ర 
ఉందని నిరూపించి సవాల్‌ విసరడం ఉద్యమకాలంలో 
మనం గమనించవచ్చు. ఇక్కడ లభిస్తున్న చారిత్రక 
ఆధారాలను పరిశీలిస్తే ఈ చరిత్ర అంతా మనకు అర్థం 
అవుతుంది. 


తెలంగాణ నామౌచిత్యం 


తెలంగాణ అనే మాట ఒక నేల ఉనికిని, అస్తిత్వాన్ని 
మాత్రమే కాదు భాష, సంస్కృతుల చిహ్నంగా కూడా 


తెలంగాణ | 52 | జూలై 2021 


ధ్వనిస్తున్నది. “తెలుగు, తెలంగాణ... ఈ 
రెండు పదాలను మనం వింటున్నపుడు 
అవి దాదాపు ఒకేలాగా వున్నాయని 
గుర్తించడానికి మనలో ఎవరికీ పెద్దగా 
పాండిత్యం వుండనక్కరలేదు. ఈ పదాల 
మధ్య విడదీయరాని “సోపతి” వున్నది. 
చక్కని సాపత్యం వుంది. అనేక యేళ్ల 
నుంది ఏటి మధ్య సాహిత్య, సారూప్యాలు 
నెలకొని వున్నాయి. ఈ రెండింటి మధ్య 
ఉన్న శబ్దసామ్యం పై విషయాన్ని స స్పష్టంగా 
బుజువు చేస్తున్న! ” (డా.నలిమెల భాస్మర్‌ 
వ్యాసం) (గారీ శంకర్‌ జూలూరు, శివ 
రామకృష్ణ పెన్నా (సం.) 2009:102) ఈ 
నేపథ్యంలో తెలంగాణ అనే నామం పుట్టు 
కకు గల చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే 
మరింత స్పష్టత ఏర్పడుతుంది. 

తెలంగాణ నేల భిన్న మతాలకు, 
భావజాలాలకు నిలయం. మొదట ఇక్కడ 
బౌద్ధమతం విస్తరించి, వికసనం చెందింది. 
oe అనేక బౌద్ధ ఆరామాలు 
నేటికీ కలవు. మలిదశ బౌద్దానికి 
తెలంగాణ నేల పట్టం కట్టింది. బౌద్ధ 
గురువులను, సన్యాసులను ఆదరించింది. 
అనేక (గ్రామాలు ఈ నేపథ్యంలోనే 
వెలిశాయి. ముఖ్యంగా నాగార్జున సాగరం, 
ఫణిగిరి, నేలకొండపల్లి వంటి ప్రదేశాల్లో 
బౌద్ధ ఆరామాలు నేటికీ ఉన్నాయి. అలా 
బౌద్దం విలసిల్లిన నేల తెలంగాణ. ఆ 
తరువాత జైనులు కూడా తమ మతాన్ని 
స్థిరపరిచే ప్రయత్నం చేశారు. అనేక 
దెవాలయాలు నిర్మించారు. పూర్వ 
నల్లగొండ జిల్లా కొలనుపాకలో నేటికి 
జైన దేవాలయము ఉంది. ఈ రెండు 
మతాల తర్వాత క్రీ.శ. 10వ 
శతాబ్దం నుండ 15వ శతాబ్దం 
మధ్య కాలంలో శైవ, వైష్ణవ 
మతాలు తమ ప్రాభవాన్ని నెల 
కొల్పాయి. 

ముఖ్యంగా శైవ మత ప్రచారకులు 


తిలింగమనిరి” (ఆళ్వారు స్వామి, 
వట్టికోట 1956:3) అదే 
తెలంగాణగా పిలువబడుతోంది. 
తెలుగుకు మాగాణి అంటే 
తెలుగు మాట్లాడే వారి సంఖ్య 
ఎక్కువ కాబట్టి తెలంగాణా అని 
మరికొందరి అభిప్రాయం. పలు 
రాజవంశాలు పాలించడం వల్ల 
తెలంగాణ నేలకు పలు 
సంస్కృతులు, చరిత్ర అలవడి 
నాయి. కానీ, పేరు మాత్రం ఈ 
మూడు శైవ క్షేత్రాల మీదుగానే 
వచ్చింది. ఈ నిర్ధారణ బహుళ 
ప్రాచుర్యంలోనున్నది. 
ఇందుకు గల ఆధారాలు 
కూడా సరిపోయేవిగా ఉండడం 
వల్ల అంగీకరయోగ్యమైంది. ఇదే 
కాకుండా తెలంగాణ అనే పేరు 
రావడం వెనకాల గోదావరి నది 
కూడా ఒక ముఖ్య కారణంగా 
కనిపిస్తుంది. గోదావరి నదికి 
ఒకనాడు “తెలివాహ నది” అనే 
పేరు ఉంది. అందువల్ల తెలివాహా 
నది ఒడ్డున ఉన్న ప్రాంతం 
కావడం వల్ల దీనికి తెలంగాణ 
అని పేరు వచ్చిందని మరి 
కొందరు పరిశీలకులు అభి 
ప్రాయపడ్డారు. 1.8. 
సాంస్కృతిక చరిత్ర 
వేలయేండ్ల చరిత్ర 
కలిగిన తెలంగాణ 
నేలకు ఘనమైన 
సాంస్కృతిక చరిత్ర 
కలదు. ముఖ్యంగా ఇక్కడ ఆది 
మానవుని అవశేషాలు బయటపడ్డాయి. 
అట్లా మానవజాతి ఎప్పటి నుండో నివాసం 
ఉన్నట్టు అర్థమవుతోంది. ప్రధానంగా ఘనరాజ్యాల 
పాలనకు సంబంధించిన చరిత్ర కూడా ఉంది. 
తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో ఈ 
చరిత్ర వెలుగు జూసింది. “తెలంగాణ చరిత్రను గురించి 


మలిదశ బౌద్దానికి నిలయం తెలంగాణ 
నేలే. ప్రపంచంలోని పురాతన మతాలలో 
బౌద్ధం ఒకటి. గౌతముని బోధనలు 
భారతదేశమే కాదు చైనా, టిబెట్‌, 
ఇండోనేషియా, సింగపూర్‌, థాయ్‌ లాండ్‌ 
వంటి దేశాలకు సైతం విస్తరించింది. 
శతాబ్దాల పాటు వర్ధిల్లింది. ముఖ్యంగా 
బుద్దుని బోధనలు ఎల్లలు దాటి 
ప్రకాశించాయి. అలాంటి బౌద్ధమతానికి 
గట్టి పునాది మాత్రం తెలంగాణ నేల మీద 
పడింది. అనేక బౌద్ధ ఆరామాలు 
వెలిశాయి. ఈ చరిత్ర అంతా తెలంగాణ 
నేల మీద విలసిల్లిన సాంస్కృతిక 
జౌన్నత్యాన్ని తెలియజేస్తున్నాయి. 


శైవ క్షేత్రాలను నెలకొల్పారు. ఆ శైవ క్షేత్రాల మీదుగా ఈ ప్రాంతానికి 
తెలంగాణమని పేరు వచ్చింది. “కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, తూర్పుగోదావరి 
జిల్లాలోని ద్రాక్షారామం, కరీంనగరు జిల్లాలోని కాళేశ్వరం - ఈ మూడు గొప్ప 
శైవక్షేత్రాలు. ఈ మూడు లింగముల మధ్యనున్న దేశానికి త్రిలింగ దేశం అని 
పేరు వచ్చింది. ఆణిము అనగా దేశమని అర్థం. కావున త్రిలింగదేశం 
త్రిలింగాణం, త్రిలింగాణం అయింది. త్రిలింగణా శబ్దమే మారి తెలంగాణం, 
తెలంగాణం అను పేరు వ్యవహారంలోకి వచ్చింది. శాసనంలలో దీనిని 


రెండు రకాలైనా ఆధారాలు కలవు. అవి ఒకటి 
వాజ్మయపూరితమైనదైతే, మరొకటి పాలన పరమైన 
ఆధారం. ఐతరేయ బ్రాహ్మణంలోనే తెలంగాణను 
గురించిన ప్రస్తావన ఉన్నట్టు ఒక పరిశీలన తెలుపు 
తుండగా, హాలుడు తన గాథాసప్తశతిలో తెలంగాణను 
ప్రస్తావించాడని, అలాగే క్రీ.శ. 1వ శతాబ్దంలోనే 


తెలంగాణ | 53 | జూలై 2021 


గుణాఢ్యుడు బృహత్‌ కథా సంకలనాన్ని ప్రచురించాడని ప్రాచీన సాహిత్యం 
నిరూపిస్తున్నది. ఆ తరువాత సాహిత్య చరిత్రలో ప్రసిద్ధికెక్కిన పొన్నగంటి 
తెలగనార్యుడు ప్రస్తుతం పటాన్‌ చెరువుగా పిలువబడుతున్న పొట్లచెరువు 
వాస్తవ్యుడని సాహిత్య చరిత్రకారులు నిరూపించారు” (రవీందర్‌, పసునూరి 
2016:23) అనే పరిశీలనలు కూడా ఉన్నాయి. ఈ ఆధారాలను బట్టి చూస్తే 
తెలంగాణకు గల చరిత్రని అవగతమవుతుంది. 

మలిదశ బౌద్దానికి నిలయం తెలంగాణ నేలే. ప్రపంచంలోని పురాతన 
మతాలలో బౌద్ధం ఒకటి. గౌతముని బోధనలు భారతదేశమే కాదు చైనా, 
టిబెట్‌, ఇండోనేషియా, సింగపూర్‌, థాయ్‌ లాండ్‌ వంటి దేశాలకు సైతం 
విస్తరించింది. శతాబ్దాల పాటు వర్ధిల్లింది. ముఖ్యంగా బుద్దుని బోధనలు ఎల్లలు 
దాటి ప్రకాశించాయి. అలాంటి బౌద్ధమతానికి గట్టి పునాది మాత్రం తెలంగాణ 
నేల మీద పడింది. అనేక బౌద్ధ ఆరామాలు వెలిశాయి. ఈ చరిత్ర అంతా 
తెలంగాణ నేల మీద విలసిల్లిన సాంస్కృతిక బెన్నత్యాన్ని తెలియజేస్తున్నాయి. 
“బోధాయన ధర్మసూత్రాలు, బౌద్ధమత సుత్తనిపాతం, వినయపీటకం దక్షిణ 
పథాన్ని మొదటిసారిగా నిర్ధిష్ట భూభాగార్థంలో, గోదావరి (ప్రాంతం అనే అర్థంలో 
ఉపయోగించినవి. ఈ గోదావరి ప్రాంతంలో ఎక్కువభాగం తెలంగాణ 
ప్రాంతమే” (నారాయణరెడ్డి, సుంకిరెడ్డి 2011:12). అందువల్ల గోదావరి 
నదికి ఎంత చరిత్ర ఉందో గోదావరి ఒడ్డున ఉన్న ఈ తెలంగాణ నేలకు కూడా 
అంతే చరిత్ర ఉన్న విషయం పరిశోధకులు నిర్ధారించారు. 

తెలంగాణకు చరిత్ర విషయంలో గడిచిన రెండు మూడు దశాబ్దాలలో 
ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఉద్యమకాలంలో ఈ రకమైన స్పృహ 
అందివచ్చింది. ఈ పరిశోధనల్లో అత్యంత కీలకమైంది తెలంగాణ ప్రాంత 
చారిత్రక ఆనవాళ్లు లోహయుగంతో సరిపోలడం. “ప్రపంచంలో లోహయుగం 
తామ్ర, కాంస్య యుగాల తర్వాత వచ్చిందనీ, లోహయుగపు ఆనవాళ్లు క్రీపూ. 
సుమారు 1400-1000 సంవత్సరాల కాలం నాటివనీ పురాతత్వ వేత్తల 
నిర్ణయం (విభాత్రిపాఠి సెప్టెంబర్‌ 2007 INSAjournal. కానీ, ప్రపంచ 
దేశాలతో పోల్చి చూస్తే భారతదేశంలో లోహయుగ నాగరికత, 
కాంస్యయుగంతో పాటు మధ్య దక్మన్‌లో వర్థిల్లినట్లు స్పష్టంగా బుజువవు 
తున్నది. కే.వీ.రావు కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆవరణ లోని బృహత్‌ శిల 
సమాధులలో బయల్పడిన లోహపు ఆనవాళ్ల కాలనిర్ణయం క్రీ.పూ. 2600లుగా 
చెప్పడం జరిగింది. అంటే దీని వలన తెలిసేదేమంటే కాంస్యయుగ నాగరికత 
(సింధూ నాగరికత) తో పాటు అదే కాలంలో లోహయుగం నూతన మానవ 
నాగరికత పరిణామానికి దారి తీసిందని చెప్పవచ్చు” డా. ఎస్‌. జైకిషన్‌ వ్యాసం 
ముత్యం.కె. (సం.) (2011:50) ఈ విధంగా కాంస్యయుగ నాగరికతతో 
పాటు, లోహయుగ కాలపు నాగరికత కూడా తెలంగాణలో ఉందనే విషయం 
ఈ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. 

ఇక పాలన పరంగా చూసుకున్నా తెలంగాణను అనేక రాజవంశాలు 
పాలించాయి. వారి పాలనకు సంబంధించిన ఆధారాలు అనేకం నేడు 
అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా శాతవాహనులు, కాకతీయులు 
తెలంగాణను పాలించిన చరిత్ర ఉంది. అలాగే కుతుబ్‌ షాహీలు, అసఫ్‌ జాహీల 
పాలనకు సంబంధించిన అనేక కట్టడాలు కూడా ఈ చరిత్రను ఎలుగెత్తి 
చాటుతున్నాయి. “తెలంగాణను పాలించిన కాకతీయులు సామంత 
రాజులుగానే అధికారాన్ని చేజిక్కించుకున్నారు. వీరు శూద్రులు. కాకతీయుల 
తర్వాత, రేచర్ల రెడ్లు, చెబికురెడ్డు, మల్యాల వంశం, విరియాల వంశం, యాదవ 
రాజులు పాలించారు. యాదవరాజుల కాలంలో గోలుకొండ ప్రాంతాన్ని ఒక 
ప్రీ కూడా పాలించిందనే వాదనలు కూడా ఉన్నాయి. నతవాడి, నాగ, గోన, 


వావిలా, కాయస్టులు తెలంగాణను ఏలిన వంశస్థులు. ఈ 
వంశాల తర్వాత తెలంగాణను కొంతకాలం పాటు 
ముసునూరి నాయకులు, పద్మనాయకులు, విజయనగర 
రాజులు, కళింగ గజపతులు తెలంగాణలోని కొంత 
ప్రాంతాన్ని పాలించారు. వీరి పాలన సాగుతున్నప్పుడు 
ఉత్తర భారతం నుండి సుల్తానులు దండయాత్రలు చేసి 
తెలంగాణను ఆక్రమించుకున్నారు. అలా తెలంగాణను 
బహమనీ సుల్తానులు, కుతుబ్‌ షాహీలు పాలించారు. 
చివరగా పాలించిన ముసల్మానులు ఆసఫ్‌ జాహీలు. వీరి 
పాలన 1948లో వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ 
పోరాటంతో అంతం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన 
నాటినుంచి ప్రభుత్వాన్ని రెడ్డు, కమ్మలు తమ ఆధీనంలోకి 
తెచ్చుకుని పాలించారు. ఈ ఆధిపత్యాల మీద తెలంగాణ 
ప్రజానీకం నిర్విరామ పోరాటాన్ని కొనసాగించింది” 
(రవీందర్‌, పసునూరి 2016:25-836). ఈ చరిత్ర 
తెలంగాణ నేల పాలనా ప్రాభవాన్ని తెలియజేస్తున్నది. 
ప్రాంతంగా గుర్తించడానికి కావాల్సిన వాటిలో ముఖ్యమైన 
ఉపాంగమైన అధికారానికి సంబంధించిన చరిత్రకు ఇది 
కీలకమైన ఆధారం. 

ఇక చరిత్రను బేరీజు వేసేటపుడు కీలకంగా 
నిలిచేవాటిలో శాసనాలు కీలకమైనవి. ఏ రాజవంశాల 
చరిత్రనైనా, వారికి సంబంధించిన పాలనాపరమైన 
విషయాలనైనా మనకు పట్టిచ్చేవి ఈ శాసనాలే. అందుకే 
చరిత్రకారులు ఎక్కువగా వీటి మీదే ఆధారపడుతుంటారు. 
“తెలంగాణకు లిపి విషయంలోనూ ఎంతో (ప్రాచీనత 
ఉంది. చిత్రలిపి శాసనాలు కరీంనగర్‌ జిల్లాలో 
లభించాయని ఆదిరాజు వీరభద్రరావు ఒక చోట రాశారు. 
ఇవి రమారమి రెండు వేల సంవత్సరాల కిందటివి” 
(శీనివాస మూర్తి, బాల 2004:13) ఈ రకంగా 
చూసుకున్నప్పుడు తెలంగాణ ఉనికికి సంబంధించిన 
చరిత్ర శిలాశాసనంగా వెలుగులోకి వచ్చింది. ఇక 
తెలంగాణ పేరు కూడా శాసనాల్లో మొదటగా కనిపించిన 
ఆధారాలు కూడా ఇటీవల బయటపడ్డాయి. “మెదక్‌ జిల్లా 
సంగారెడ్డి తాలుకాలోని తెల్లాపూర్‌ గ్రామంలో లభించిన 
క్రీ.శ. 1417నాటి శాసనంలో 'తెలుంగణి పదం పేర్మొన 
బడింది. ఇవే కాకుండా మగధ, మౌర్య, శాతవాహన, 
కాకతీయుల కాలపు నగరాలు, రాజధానులు తెలంగాణ 
చరిత్రను నిరూపిస్తున్నాయి. ఆదిమ జాతి తెగల నుండి 
గణ రాజ్యాల వరకు నాగరికత అంచెలంచెలుగా 
వికసిస్తూ, విస్తరించిన వ్యవసాయ పద్ధతులు ఇక్కడి 
చరిత్రకు ఆధారంగా నిలుస్తాయి. అలాగే బుద్దుని కాలం 
నుంచే ప్రజలు ప్రభావితమైన జాడలు తెలంగాణ ప్రాంత 
సంస్కృతి పరిణామాన్ని తెలుపు తున్నాయి” (రవీందర్‌, 
పసునూరి 2016:24) ఇట్లా తెలంగాణ చరిత్రకు 
సంబంధించిన పలు కీలక ఆధారాలు, ఈ నేల 
గొప్పతనాన్ని చాటి చెప్తుతున్నాయి. (0 


తెలంగాణ | 54 | జూలై 2021 


పర్యావరణ 
పరిరక్షణ 


(ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలంగాణ 
ప్రజలకు పర్యావరణ పరిరక్షణ ఘం 
పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణను మించిన 
సంపద లేదనే విషయం (ప్రస్తుతం కరోనా 
సమయంలో మరోసారి రుజువయ్యిందన్నారు. 
స్వచ్చమైన ప్రాణవాయువు దొరకక పరితపిస్తున్న 
దుర్భర పరిస్థితులను పర్యావరణ పరిరక్షణ ద్వారా 
మాత్రమే అధిగమించగలం అని సీఎం అన్నారు. 


ఆరోగ్య సంపదను మించిన సంపద లేదనే 
ఎరుకతోనే తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్‌ తరాలకు 
ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడానికి 
కార్యాచరణ చేపట్టిందన్నారు. నాసిరకం ప్లాస్టిక్‌ 
వాడకం మీద నియంత్రణను విధిస్తూ గ్రీన్‌ కవర్‌ 
పెంచే హరితహారం వంటి పలు పథకాలను 
పటిష్టంగా అమలు చేస్తున్నదన్నారు. గ్రామీణ 
పట్టణాభివృద్ధి కోసం అమలు చేస్తున్న పలు 
కార్యక్రమాలు పర్యావరణాన్ని పెంచేందుకు 
దోహదం చేస్తున్నాయని, జాతీయ స్థాయిలో 
ప్రశంసలందుకుంటున్నాయని అన్నారు. 


సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల ద్వారా 
స్వచ్చమైన తాగునీరు, సాగునీరు రాష్ట్రవ్యాప్తంగా 
పుష్కలంగా లభిస్తున్నదన్నారు. పలు పథకాల 
ద్వారా పాడి పంటలు, పండ్లు, కూరగాయలు, 
మాంసాహారం సమృద్ధిగా ఉత్పత్తి జరిగి, 
పౌష్టికాహారం రాష్ట్ర ప్రజలకు అందుతున్నదన్నదని 
సీఎం తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి, నదీ 
జలాలను మల్లించడం ద్వారా అడుగడుగునా 
పచ్చదనం ప్రకృతి పర్యావరణ సమతుల్యతను 
సాధించామన్నారు. తెలంగాణ ప్రజలు పర్యావరణ 
పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. జీవ 
వైవిధ్యంతో కూడిన ఆకుపచ్చని తెలంగాణ 
నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం 


పిలుపునిచ్చారు. శ 


రాజధాని చుట్టూ నాలుగు 
సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు 


రాజధాని హైదరాబాద్‌ నగరం చుట్టు నాలుగు వైపుల నాలుగు సూపర్‌ 
స్పెషాలిటీ ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఈ మేరకు మంత్రి 
వర్గ సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం నగరంలో ఉస్మానియా, గాంధీ 
రెండే ఆసుపత్రులు ఉండడంతో వాటిపై అధిక వత్తిడి పెరుగుతున్నది. దీనితో 
పెరిగిన జనాభాకు అనుగుణంగా నగరం చుట్టు నాలుగు సూపర్‌ స్పెషాలిటీ 
ఆసుపత్రులను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇదే కాకుండా 
హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌గా మారిపోయింది. రాష్టం చుట్టు ఉన్న కర్ణాటక, 
ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ఛత్తీస్‌ఘడ్‌ తదితర రాష్ట్రాల నుంచి ఎందరో పేషెంట్లు 
ఇక్కడి ఆసుపత్రుల్లో మెరుగైన, నాణ్యమైన వైద్యం దొరుకుతుందనే ఉద్దేశ్యంతో 
తరలి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో మరిన్ని సూపర్‌ 
స్పెషాలిటీ ఆసుపత్రుల అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. 

కరోనా రోగులకు ఇప్పటికే సేవలందిస్తున్న గచ్చిబౌలిలోని టిమ్‌ను సూపర్‌ 
స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే కాకుండా 
కొత్తపేట పండ్లమార్మెట్‌ స్థలంలో, చెస్ట్‌ హాస్పిటల్‌లో ఒకటి, కరీంనగర్‌ వైపు 
రాజీవ్‌ రహదారి సమీపంలో ఆల్వాల్‌-ఓఆర్‌ఆర్‌ మధ్యలో ఒకటి 
నిర్మించనున్నారు. ఇలా మొత్తం నాలుగు ఆసుపత్రులను నిర్మించాలని ప్రభుత్వం 
సంకల్పించింది. ఇవి అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజలకు 
ఉచితంగా నాణ్యమైన, మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. శ 


తెలంగాణ | 55 | జూలై 2021 


టోల్‌ ట్ర నం 


గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిర్మాణ వ్యర్థాల తరలింపుకు 
టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18001201159కు ఫోన్‌ చేయాలని రాష్ట 
మున్సిపల్‌శాఖ మంత్రి కె.టి.రామారావు కోరారు. భవన 
నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ష్లాంట్‌ను నాగోల్‌లోని ఫతుల్లాగూడలో 
కేటీఆర్‌ అలం వెట్‌ ప్రాసెసింగ్‌ సాంకేతిక పరిజ్ఞానంతో 
నిర్మించిన ఈ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ ద్వారా రోజుకు 500 
టన్నుల నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం చేస్తారు. 

ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ... హైదరాబాద్‌ 
నగరంలో ఇప్పటికే జీడిమెట్లలో 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల 
ప్లాంట్‌ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించిన 
ఫతుల్లాగూడ ప్లాంట్‌ తో పాటు నగరంలో మరో రెండో భవన నిర్మాణ 
వ్యర్థాల రీసైక్లింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. 
హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో కూడా 
క్లస్టర్‌ పద్ధతిలో ఇదేతరహా నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటు 
చేస్తామన్నారు. హైదరాబాద్‌ నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను 
చెరువుల్లో, నాలాల్లో, కాలువల్లో వేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని, ఈ వ్యర్థాల 
తరలింపునకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 18001201159 అందుబాటులోకి 
తెచ్చామని తెలిపారు. జరుగుతోందని గుర్తుచేశారు. 

(గ్రేటర్‌ హైదరాబాద్‌లో మస్‌ వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన పలు చర్యల | గత సంవత్సరం భారీ వర్షాల వల్ల వచ్చిన 
వల్ల ఘన వ్యర్థాల సేకరణ గతంలో కివేల మెట్రిక్‌ టన్నులు ఉండగా ప్రస్తుతం వరదముంపును నివారించేందుకు తొలి దశగా రూ. 858 
ఇది 7,500 మెట్రిక్‌ టన్నులకు పెరిగిందని వివరించారు. గార్చ్బేజ్‌ కలెక్షన్‌ కోట్ల వ్యయంతో నాలాల అభివృద్ధి చేపట్టడానికి 
పాయింట్లను 70కి పెంచామని, వీటిని వంద పాయింట్లకు పెంచనున్నట్టు పరిపాలన సంబంధిత మంజూరు ఇచ్చినట్లు తెలిపారు. 
తెలిపారు. నగరంలో చెత్తను సేకరించేందుకు 90 ఆధునిక భారీ వాహనాలను ఎల్బీనగర్‌ శాసన సభ్యులు డి. సుధీర్‌ రెడ్డి అధ్యక్షతన 
ప్రవేశపెట్టామని తెలిపారు. జవహర్‌ నగర్‌లో చెత్త నుండి విద్యుత్‌ ఉత్పత్తి చేసే జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, 
20 మెగా వాట్ల ప్లాంట్‌ను ప్రారంభించామని మరో 28 మెగా వాట్ల ప్లాంట్‌ బి.దయానంద్‌, పర్యాటక సంస్థ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ గుప్తా, 
ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పొడిచెత్తతో విద్యుత్‌ ఉత్పత్తి డిప్యూటి మేయర్‌ మోతె (శ్రీలత శోభన్‌ రెడ్డి, నాగోల్‌ 
చేస్తుండగా తడి చెత్తతో ఎరువుల తయారి చేస్తున్నామని తెలిపారు. ఎల్బీనగర్‌ కార్పొరేటర్‌ అరుణ యాదవ్‌, రాంకీ ఎన్విరో ఎం.డి. 
లోనే రూ. 450 కోట్ల వ్యయంతో పలు ప్లైఓవర్లు, అండర్‌ పాస్‌ల నిర్మాణం గౌతమ్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


తెలంగాణ | 56 | జూలై 2021 


తెలుగు వెలుగు పంచిన 
తెలంగాణ రుబాయిలు 
ఆ సరిత నరేష్‌ 


నాలుగు పాదాలతో నడయాడే ఆధునిక కవితా 

ప్రక్రియ రుబాయి. చదువుతుంటే ఇంకా చదవాలని, 
రాస్తుంటే ఇంకా రాయాలని అన్పించే కవిత్వ 

సుమాలివి. అలాంటి రుబాయిల ప్రక్రియలో తెలంగాణ 

q అస్తిత్వాన్నీ, ప్రాశస్యాన్ని ఎన్నో మనోభావాల్ని ఒకే చోట 
కూర్చుతూ రస రమ్యంగా రాసిన ఏనుగు నరసింహారెడ్డి 
వృత్తిరీత్యా అడిషనల్‌ కలెక్టర్‌. ఇష్టంగా తెలంగాణ సాహిత్య 
అకాడమీ కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు. ఆయన 
ప్రాణమంతా కవిత్వంలోనే ఉంటుంది. 


కవిత్వం రాయడమే ఓ యుద్ధం. ఇక వివిధ ప్రక్రియల్లో క్రమానుగత, 
నియమ నిబంధనలతో రాయడం అంటే కత్తిమీద సామే. ఏనుగు నరసింహా 
రెడ్డి కవిత్వమంటే వేరి చెప్పనవసరం లేదు. ప్రతీ రుబాయీ ఓ రత్నమే. 
అలాంటిలాంటి రత్నం కాదండోయ్‌, వెలకట్టలేని జాతి రత్నం అని అనడంలో 
అతిశయోక్తి లేదు. 

536 రుబాయిలు సంఖ్యలోనూ సారంలోనూ పెద్దదే ఈ పుస్తకం. ఎంత 
చదివినా మళ్లీ చదవాలనిపించే మహత్తేదో ఈ పొత్తం సొత్తనిపిస్తుంది. అంతా 
చదివేసాక కూడా ఎక్కడైనా వదిలేసామా అని మళ్లీ మళ్లీ తిరగేయాలనిపిస్తుంది. 

ఒక్కో రుబాయిని చదువుతూ పోతుంటే అనేక కోణాల్లో అనేక భావాలు 
స్ఫురిస్తాయి. తాత్తికత, సామాజిక జీవనశైలి, సాంఘిక స్థితిగతులు, ఓ ధిక్కార 
స్వరం, సూక్తి సుధలు, వస్తు వైవిధ్యం కలగలిపి, తెలంగాణ (ప్రజల 
మనోభావాలకు అద్దం పట్టేలా, ప్రతి మనిషి హృదయాన్ని చూరగొనేలా 
కొనసాగాయి వీరి రుబాయిలు. ఇందులో దేని ప్రత్యేకత దానిదే. అందులో 
ఉన్నవన్నీ అబ్బురాలే కానీ, అన్నిటినీ ప్రస్తావించడం సాధ్యం కానిపని ..కాబట్టి 
మచ్చుకు కొన్ని స్వతంత్ర పాదాలైన కవితా వాక్యాలు చూడండి. 


పుట్టుకతోనే తమ్ముదు పాలివాదు. 
భవనాలు పైపైకి మమకారాలు లోలోపలికి. 
మనిషిని గాయవర్భకు మళ్లీ కలవలేం 
రూవంలో కాదు ఘనత తత్త్వంలోనోే 


కలకాలం వల్లెలకే రుణ పడ్డది నగరం 
సాధనొకటే నకల కలలకు మూల శక్తి 
ఆత్యస్తెర్యమే నృజనకు దర్చుం 

చూవు ఉంటే నరిపోదు లోచూపు ఉండాలే 


ఇలా కోకొల్లలుగా అమృత ధారల్లాంటి వాక్యాలెన్నో 
రుబాయిల్లో ఒదిగి పొదిగాయి. కూరెళ్ల శ్రీనివాస్‌ గీసిన 
చిత్రాలు, రుబాయిల భావాలకు మరింత వన్నె తెచ్చాయి. 

ఈ రుబాయిలు చూస్తుంటే / చదువుతుంటే ఇంత 
తేలికనా అన్నట్టు ఉన్నప్పటికీ రాయడం అంత తేలికేం 
కాదు అని కవి రుబాయిలు అల్లడంలో తాను పడిన 
శ్రమను స్వయంగా చెప్పాడు 


రుబాయిలు రాయదమొక మజాకు కాదు 
రదీవును కాఫియాను అల్లుడు కాదు 
పట్టరాని చేపపిల్లలంటి ఊవాలు 
మాత్రల్లో వరుగు తీయ సదాకు కాదు 


మనిషి అన్నాక ఒళ్లువంచి పని చేయాలంటూ ఎంత 
సుతిమెత్తగా హెచ్చరిస్తాడో చూడండి 

సరళ రేఖా వనికిరాదు 

తాటి నీడా వనికిరాదు 


తెలంగాణ | 57 | జూలై 2021 


ఒంవులో సౌందర్భముంది 
ఒంగని విల్లూ పనికిరాదు 


ఓ రుబాయిలో కవి ముమ్మాటికీ తాను ఆశాజీవిననే ఒప్పుకుంటాడు. 
ఒప్పుకోవడమే కాదు చెప్పుకుంటాడు కూడా... 


దారికొనదాక చూపులను వరిచినాను 
నింగి కొనదాక మననును వరిచినాను 
అవనిలోకెల్ల ఆశపోతు నేనెగా 

బతుకు కొసదాక కలలను వరిచినాను 


ఇక నేటి కాలంలో (ప్రేమ పేరుతో వికృతత్వాలకు పాల్పడే యువతకు కూడా 
అసలు ప్రేమంటే ఏంటో నాజూగ్గా చెప్తాడిలా 

బెదిరిస్తే (ప్రేమ పుట్టదు 

అదిలిస్తే మమత పుట్టదు 

సహృదయ సంబంధి ఆమె 

కత్తి బడితే కాంక్ష పుట్టదు 


అంటూ ఆమెలో సున్నిత మనసును అర్థం చేసుకున్నవాడై అంతే 
సున్నితత్వంతో ఉద్బోధ చేశాడు. 


మాణిక్యం గొప్పుదా మట్టిగాజు గొవృదా 
సన్మానం గొప్పదా నృజన లోతు గొప్పదా 
మెరిసేటి ప్రతియొకటి మేలిమి కాదు సుమా 
ఆమె నవ్వు గొవ్పదా 

అమ్మ తిట్టు గొవ్పుదా / 


అంటూ ఏది గొప్పదో తేల్చుకోమని సందేశాత్మక ప్రశ్నలు పాఠకులకు 
విసురుతాడు... ఈ రుబాయి నేటి యువతరపు ప్రవర్తనా తీరుకు సరిగ్గా 
సరిపోతుంది. ఇలాంటి మరెన్నో కలికితురాయిలు ఈ పుస్తకంలో ఉన్నాయి. 

ఇపుడంతా కరోనా విలయ తాండవం చేస్తున్న కాలం 

జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చెడు కాలం 

అని, ఏదేమైనా ప్రకృతితో ఆటలాడితే వినాశనం తప్పదనే ఈనాటి 
పరిస్థితిని వ్యక్త పరిచిన ఓ రుబాయి కరోనా కాలానికి ప్రతిబింబం. 


కరువును తలపించే కాలం 
బరువును ఎదనింపే కాలం 
ధ్వంసమైన ప్రకృతి శావం 

కనులలో తడినింపే కాలం. 


ఇంత రాసిన కవి మాతృభాష గొప్పతానాన్ని చెప్పకుండా ఉంటాడా? 
ఖచ్చితంగా చెప్పాడు. 

వీల్లలను తల్లిలా ముద్దాదు తెలుగు 

పసివిల్ల తల్లితో ఆటాడు తెలుగు 

చదవంగ సొంపు వినగనెంతో ఇంవు 


ద్రవిడ భాషల్లోన పెట్టేడు తెలుగు 


అంటూ సొబగైన అమ్మభాషను మరింత సొంపు గా 
పొగిడాడు కవి. 

కవిత్వం ఏ ఒక్క SDE 9 ఒక్క వ్యక్తికో సొంతం 
కాదంటాడు కవి 


కోలాచల ఒక పతాక 
విల్లలమ(రి ఒక వతాక 
పోతన ఒకదేమీ కాదు 
ఊరూరా కత పతాక 


అంటూ తెలంగాణలో కైత లేని చోటు లేదంటాడు. 

ఇలా ఒకటేమిటి అనేకానేక కోణాలను స్పృశిస్తూ 
అనేకానేక భావాలను వ్యక్త పరుస్తూ,వస్తు వైవిధ్యాన్ని 
చూపుతూ మొదటి నుండి చివరి దాకా మనసుకు దారం 
కట్టి పరుగులు పెట్టిస్తాడు. 


ఆటలోనే ఉన్న నంగతి గుర్తుకున్నది 
అదిలోనో ఒప్పుకున్నది గుర్తుకున్నది 
వెన్నుపోటె కొత్తగాని; యుద్ధమంత పాతదె 
చివరి దాకా పోరుమన్నది గుర్తుకున్నది 


అంటూ తనదైన శైలిలో తెలంగాణ అస్తిత్వాన్ని చాటే 
గొప్ప గొంతుకతో మొదలు పెట్టి 


నలుగురితో కలవడమే నిజమౌ టానిక్‌ 
వలువురితో సంభాషణ నిజమౌ టానిక్‌ 
కొంటే దొరికేది కాని బలవర్టకమూ 

ఉత్సాహం, ప్రోత్సాహం నిజమౌ టానిక్‌ 


అంటూ నలుగురితో కలవడం, పలువురితో మాట 
కలపడం ,ఉత్సాహం (ప్రోత్సాహం అసలైన టానిక్‌ లా 
పనిచేస్తాయని,ఇవి మనసుకు బలాన్నిస్తాయనే చక్కటి 
సందేశాత్మకత తో ఈ పుస్తకాన్ని ముగించారు. 

లోక వ్యవహారాల మీద కవికున్న దృక్కోణాన్ని, 
దృక్పథాన్ని ఆవిష్కరించింది తెలంగాణ రుబాయిలు. 

చివరగా నా మాటల్లో... ఏనుగు గారి రుబాయిలు 
చదివిన తర్వాత నేనూ రుబాయిలు రాయడానికి 
ప్రయత్నిస్తూ... 


నాలుగు పాదాల మీద నడయాడే రుబాయి 
రదీవూ కాఫియాల ఆళ్లేషే రుబాయి 
మన ఏనుగు రానినాడు చరితలోన నిలుచునట్లు 
సాహిత్యపు చరితలోన అధ్యాయమే రుబాయి 
© 


Printed and Published by Arvind Kumar IAS, at Ground Floor, Samachar Bhawan, A.C. Guards, Hyderabad-28, on 
behalf of Commissioner, | & PR, Telangana State. Printed at M/s. Sri Balaji Graphics, #1-8-1/8/26, Cellar & Ill Floor, Housefed 
Bhavan, Baghlingampally, Hyderabad - 44. Chief Editor: Astakala Ram Mohan, Ph: 040-23326064. 


తెలంగాణ | 58 | జూలై 2021 


అ క 55 TRY | 


RNI No. TelTel/2015/61759 
Postal Regd. No.HD/1217/2021-23 


Date of Publishing every month 4th 
Posting Date: every month 6th & 7th 


PRINTED MATTER 


The Commissioner, 
Information & Public Relations Department, 
10-2-1, Samachar Bhavan, A.C. Guards, 

Masabtank, Hyderabad - 500 028. 


